సంగీత వాయిద్యాలు 


భారతదేశము-పజలు 


సంగీత వాయిద్యాలు 
బి.సి. దేవ 


అనువాదం 


ముర్త సూర్యనారాయణ మూర్తి 





నేషనల్‌ బుక్‌ (టస్ట్‌, ఇండియా 


ISBN 81-237-0717-7 

1994 (శక 1915) 

© బి.సి. దేవ, 1977 

తెలుగు అనువాదం (ల నేషనల్‌ బుక్‌ (టన్ట్‌, ఇండియా, 1993 
MUSICAL INSTRUMENTS (Telugu) 

రూ.30.00 

డైరెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (టస్ట్‌, ఇండియా, ఎ-5, (గీన్‌ పార్క్‌ 
న్యూఢిల్లీ-110 016 ద్యారా వచురింవబడినది. 


అంకితం 
కుకీ, డిల్లీ, బబలీకి 
స్పెహ పూర్వంతో 


రాలా హి ట సు 


ముందు మాట 
ఉపోదాతము 

ఖు 
సాంస్కృతిక దృష్టి 
ఘన వాయిద్యములు 
డోళ్ళు 
సుషిర వాయిద్యాలు 


తంతి వాయిద్యాలు 


[1 
20 
32 


"64 


86 


టన క్ష రక 


On RY (| 
NY Vay యి 


ల్ల Ez క Mt నా తనన భో స్వారో వా — 


శ 


గ్‌ వ ము మయ శ 


దాన ఏ 


wd / / REIT 
ACA A QU 








రుద వీణ - జీవన్‌ ఖాన్‌ బీన్‌కర్‌ 


ముందు వూట 


వాయిద్యాలని గురించి, వండితులకువయోగించే పత్యేక (గంథాలున్నాయి, కాని ఆ 
విషయాల్ని గూర్చి అట్టే తెలియని సామాన్యులకు తెలియజెప్పే (గంథాలేవీ లేవు. 
సిల్పాలలో చూసే వాయిద్యాలు, జానవద వాయిద్య విశేషాలు, వస్తు(వదర్శనశాలలో 
దొరికే వాయాద్య (గంధాల పట్టికలు, ఇంకా తదితరమైనవన్నీ కూడ, వాయిద్య జాలాన్ని 
గూర్చి లోతైన వరిశోధన చేసే వండితులకు, వాటి (పతే్యకతలు, సాంకేతిక సమాచారం, 
అందజేస్తాయి. వస్తుతం ఈ పుస్తకం వాయిద్య జాలాన్ని గురించి అనేక రకాలైన 
సమాచారాన్ని సమకూర్చి, దాన్ని నంక్షేవంగా, తేటతెల్లంగా చదువరుల కివ్యడానికి 
ఉద్దేశించినది. 

మనలో చాలామందికి ఒక అనాలోచితమైన అలవాటుంది. నంగీత సభలకి పోతాం, 
అక్కడ తళతళ మెరుస్తూ, క్లిష్టంగా తీర్చిదిద్దిన వీణ, సితార్‌, మృదంగం, తబలా 
మొదలైన వాయిద్యాలను ఆనందంగా వింటాం, చూస్తాం; వాటిని గూర్చి కుతూహల 
మున్నవారు ఏ సంగీత _గంధంలోనో చదువుతారు. అంతే, వాటిని, వాటి చరితను 
గురించి మన పరిశీలన అంతటితో ఆగిపోతుంది. ఆ చరిత వెనుక కొన్ని వేల 
సంవత్సరాల నుంచి, మనకు తరతరాల సంస్కృతి ద్వారా సంకమిస్తూన్న జానవదులు, 
ఆటవికులు మొదలైన వారువయోగించే ఎన్నో రకాలైన సంగీత వాయిద్యాలు; యుద్ధ 
(వకటలకు, నృత్యాలకు, ఉత్సవాలకు సంబంధించే వారి వాయిద్య విశేషాలు, ఈ నాటి 
సంగీత నభల్లో మనం చూసే వాయిద్యాలకు ముందుదృవించిన (పాథమిక స్వరూ 
పాలనే విషయం మనం ఊహించనైనా ఊహించలేం. విభజన చేసే పాక్షికదృష్టి, 
అంటే, శాస్త్రీయ లేక అశాస్త్రీయ జానవద వాయిద్యాలనీ, లేక హిందూసానీ 
కర్ణాటక వాయిద్యాలని, ఇత్యాది విభజన దృష్టి, లేక పాక్షిక దృష్టి మనల్ని 
ఆవరించేస్తోంటుంది. 

కాని సమాజమూ అలా ముడుచుకుపోయి, తన వరిసర (పభావాల నుంచి 
విడిపోయి ముందుకు సాగలేదు. ఇతరలను అర్థం చేసుకునే శక్తి, రాకపోకల సౌకర్యాలు 
మొదలైన వాటి మీద ఆధారవడి, వతి సంస్కృతి తాను కొంత ఇతరులకు ఇచ్చి, 
ఇతరుల నుంచి తాను కొంత (గహించి పుచ్చుకునే నిరంతర వవావాంతో ముందుకు 
సాగుతూంటుంది. అందుచేత ఈ రకమైన సాంస్కృతి కాంతర్యాహినికి లోబడే మన 
సంగీత వాయిద్యాలని గురించి తెలుసుకోవడం మనకు కొంత కుతూవాల పోషకమూ, 


X ముందు మాట 


జ్ఞానదాయకమూ అవుతుంది. పైగా మన సంగీత వాయిద్యాలు వురాణ గాథలతో బాగా 
పెనవేసుకున్న సంస్కృతి చిహ్నాలు. వీటిలో ఆ గాథల్లోని పజల తాలూకు ఆనవాయితులూ, 
నిషేధాలూ వ్యక్తమవుతూంటాయి. కనుక సంగీత వాయిద్యాల్ని గురించి తెలుసుకోవడం 
అంటే ఆ (పజలను గురించి తెలుసుకోవడమే. 

ఇదంతా మనసులో ఉంచుకుని ఈ చిన్న “ముందు మాటి సంగీత వాయిద్యాన్ని 
కేవలం సంగీతానికి వనికివచ్చే వరికర జతాలుగా కాకుండా, సాంఘిక జీవితంతో 
అవినాభావంగా పెనవేసుకుపోయిన సంస్కృతి చిహ్నాలుగా భావించి, వాటి స్వరూపాన్ని 
పాఠకుల ముందుంచడమైంది. | 

సంగీత శాస్త్ర వరంగా సాంకేతిక దృష్టితో వాయిద్యాల్ని వరిశిలించ కుతూహలమున్న 
వారు, ఈ (గంథకర్త ఇంత (క్రితం రచించిన భారతదేశ సంగీత వాయిద్యాలు; వాటి 
చర్మీత, స్వరూపావతరణం” (Musical Instruments of India : their 
History and Evolution) అనే (గంధాన్ని చదివి తెలుసుకోగలరు. ఈ (గంధం 
చివరి పేజీలో వాటిని పేర్కొనడమైంది. 

ఈ (గంథంలో (బాకెట్టులలో సూచించిన సంఖ్య బొమ్మలకు సంబంధించినది. వైన 
చెప్పిన విషయం (గంధకర్తకు ఎంత ముదావవాంగానూ, జ్ఞానదాయకంగాను అవగతమైందో, 
పాఠకులకు కూడా అంత జ్ఞానాన్ని, తృప్తిని ఇస్తుందని ఆశిస్తూ, 


వి. చైతన్య దేవ 


1 
ఉపోదాతము 
Ry 


సంగీత కచ్చేరీలకు పోతాం, అక్కడ కూర్చుని ఏ వీణ కచేరీయో, ఏ సితార్‌ మొదలైన 
వాయిద్యాలకు వూర్వ స్యరూపాలు, ఆంధ దేశంలో కనవడే 'రొంజగొంటాంి అనే 
వాయిద్య విశేషాన్నుంచిగాని, అస్సాం పాంతంలో కనవడే 'జిటాంగొ అనే 
వాయిద్యాన్నుంచి గాని, ఈ నవీనమైన సితార్‌, వీణ వాయిద్యాలు ఉదృవించాయని 
కలలోనైనా అనుకోగలమా? ఓ చిన్న వెదురు కరమీద పైపెచ్చు కొంచెం ఊడదీసి, 
దాన్ని “తంతి'గా ఉవయోగించి, దాని చిగురున ఏ ఆనవకాయ బు(రో బిగించి, చిన్న 
వుల్ల ముక్కతో ఆ వెదురు మీద కొట్టి వాయించేది, 'రొంజగొంటాంి, 'జింటాంగ్‌' కూడ 
అలాటివే. లేకపోతే, మంచి తబలా వాయిద్యం వింటూంటాం అనుకోండి. ఈ తబలా 
నిర్మాణం మన ఇంట్లో వంట చేసుకునే కుండ నుంచి పుట్టుకొచ్చిందంటే నమ్మలేము 
కదూ! అలాగే ఫిడేలు వాయిద్యంలో కమాను, ఫిడేలు తంతుల మీద రాసి ధ్వని 
పుట్టించడం, ఆది మానవులు నిప్పు తయారు చేయడం కోసం, క్షర కర రాపాడించేటప్పుడు 
కలిగిన ధ్వని వల్ల ఈ అభ్మిపాయం పుట్టిందని అనుకోగలమా? 

సంగీతం, సంగీత వాయిద్యాలు ఈ రోజుల్లో ఎంతో వైవుణ్యంతోను, _వత్వేక 
నేర్పరితనంతోను తయారవుతున్నాయి. ఆ వాయిద్యాలు చూస్తుంటే మనకు సంఘంలో 
వాటి నిర్మాణాన్ని గూర్చిన అభి(పాయాలు ఎంతెంత చిన్న చిన్న దైనందిన కార్యాల 
నుంచి బయలు దేరాయో మనం ఊహించలేం. ఇది' బాగా యోచన చేయవలసిన 
విషయం. అలా యోచన చేస్తే మనకి తోచేదేమంటే, ఈ వాయిద్యాల (పాథమిక దశ, 
సంగీతానికి ఏమీ సంబంధం లేని నిత్యావసరమైన కార్యకలాపాల్లోంచి వుట్టుకొచ్చిందని 
తెలుస్తుంది. 

మన దేశానికి తూర్పున వున్న రాష్ట్రాల్లోని “నాగాలు, తమిళనాడు నీలగిరి వర్వత 
(పాంతాల్లోని “తోడాలు, పాడే పాటలు మనలో కొంతమంది విని ఉండవచ్చు. వాళ్ళ 
నృత్యాల్లో ఒక విధమైన నృత్యం, వురుమలు, స్త్రీలు ఒకరినొకరు ఒరుసుకుంటూ 
కలిసిపోయి చేసేది. ఈ నృత్యంలో పాడే పాటలు, వాళ్ళ వేట సమయాల్లో వినిపించే అనేక 
రకాలైన కేకలు, కూతలు, అరువులతో కలిసి వుంటాయి. మళ్ళీ అందులో ఒక రకమైన 
లయ, అక్కడక్కడ రాగచ్చాయలు గూడ వినిపిస్తూ ఉండవచ్చు అలాగని ఆ 
సంగీతాన్ని మనం సంగీత కచేరీల్లో వినే సంగీతంతో ఏ విధంగాను పోల్చలేము. ఏమో, 


2 సంగీత వాయిద్యాలు 


ఆ విధమైన ఆటవిక సంగీతంలోంచే ఎన్నో రకాలైన రాగచ్చాయలు, తాళవు 
మెళుకువలు బయలుదేరి ఉండవచ్చు. లేకపోతే, 'చెంచు కాంభోజి”, 'కొండమలవారి 
అని రాగాల పేర్లేమిటి? 

సంగీతానికి సంబంధించే ఈ రకమైన సంబంధం, వాయిద్యాల విషయంలో మరింత 
స్పుటంగా కనిపిస్తంది. చాలా మంది వండితులు, కాదనే వాళ్ళున్నారనుకోండి, 
అనుకునే దేమంటే, వేటల్లోను, యుద్ధంలోను ఉపయోగించే విల్లు, అమ్ముల తాలూకు 
“నారీ రుంకార ధ్వని" నుంచి పుట్టిందే “హార్పు' అని చెప్పబడే ఒక రకమైన వీణా 
విశేషం అని. అంతవరకు ఎందుకు, రామాయణంలో రావణుడు రామునితో యుద్దానికి 
'వెళ్ళబోయే ముందు అంటాడు, 'రాముడికి నా యుద్ధ వైవుణ్యం తెలియదు. నా విల్లు, 
అమ్ములతో “రుం” అని వీణానాదం లాగ మోగిస్తే, శతు సైనికులు భయవడి, 
వణికిపోతూ, కకావికలై పారిపోతారు” అని. “తంతుని” అనే తంతీ వాయిద్యం జంతువులను 
వేటలో వట్టుటకు ఉపయోగించే బోను చూసి, ఆ ఆకారంలతో చిన్నదిగా తయారు 
చేసిందే అంటారు. 'వులయనులు అనే ఆటవిక జాతి సోదరులను చూడండి. వాళ్ళు 
గుణువులున్న వెదురు కరను ఇంకొక వెదురు కరతో రాపాడి నిప్పు వుట్టిస్తారు. ఈ 
వెదురునే పైశాచిక నృత్యాలలో ఒక వాయిద్య విశేషంగా వాడతారు. దాన్నే 'కొక్కర' అని, 
'గగ్గరి అని, 'గర్గరి అని, “'రుగ్యబియ” అని, 'కిరికిట్టక* అని, 'సూక్తివాయిద్యం' (సోది 
వాద్దెం) అనే పేర్లతో వ్యవహరిస్తారు. వంట సామ్మగిలోని కుండలు మొదలైన 
ప్మాతలను, కూజాలను తోలుతో ఒక వైపు కప్పి తాళవాయిద్యాలుగా ఉవయోగిస్తారు. 
“తబలా, 'డగ్గి మొదలైన తాళవాయిద్యాలు ఈ విధంగా వుట్టుకొచ్చినవే. అంటే 
ఆశ్చర్య మేముంది? తినడానికి వనికి వచ్చే కంచం మీద కషరవుల్లతో వాయించడం 
మొదలు పెడితే, 'శావి” అనే జానవద వాయిద్యం (వచారంలోకి వచ్చింది. రోడ్లు వేసే 
వనివాళ్ళు ఉవయోగించే 'దిమ్మిని రోడ్లను చదును చేయడానికి వని చేస్తూ, చేస్తూ 
కొంతసేవటికి ఆ శబ్దంతో సరితూగే మాటలతో ఒక పాట పాద్దం మొదలుపెడతారు. ఈ 
దిమ్మిస వేస్తూ, దీనికే 'టివ్పణి” అని కూడ పేరుంది, పాట పాడుతూ, దానికి 
అనుగుణంగా అడుగులు వెయ్యడం మొదలుపెడితే “టివ్పణి నాచ్‌” అనే ఒక రకమైన 
నాట్యంగా తయారైంది. 

అలాగ నిత్యం జరిగే, సంగీతంతో సంబంధం లేని కార్యకలాపాల్లోంచి సంగీత 
వాయిద్యాలు రూపొందాయి. 

ఇంకొక విషయం, ఈ వాయిద్యాలు, ఒక్క సంగీతానికే గాక ఇతర వనుల్లో కూడ 
ఉవయోగవడుతున్నాయి. శంఖం చూడండి! కేరళ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలో 
“పంచవాద్య” అని చెప్పుకొనే వాద్యగోష్టికి ముఖ్యమైన అంగం. ఆ శంఖమే వూర్వం 
బాకా మొదలైన వాయిద్యాలతో గూడ యుద్ధ (వకటనకు, ఇతరమైన (వకటనలకు 
ఉవయోగించేవారు. హిందువులు దాన్ని భగవత్సాన్ని ధ్యంలో వవ్మితమైన వాయిద్యంగా 


ఊఈపోద్ధ్దాతము 


వాడడం మనకు తెలుసు. 'వంచ వాద్య” 
లేక “వంచ మహోశబ్ద' వాయిద్యాలు అధికార 
(పకటనకు మహారాజుల కాలంలో ఉపయో 
గించేవారు. ఒక 'మవో మండలేశ్యరుడు” 
యుద్ధంలో ఓడిపోతే, ఆయన తన సర్వస్వంతో 
పాటు బాకాలు, శంఖాలు, బూరాలు, భేరీ 
మొదలైన వాయిద్యాలను గూడ విజేతకు 
అప్పగించాలట. డప్పును గురించి చెప్పనే 
అక్కరలేదు. ఈ నాటికి కూడ (గామాల్లో 
(పభుత్యం తాలూకు _వకటనలకు, భూమి 
వన్ను, నీటి పారుదల(పకటలకు, కోర్టులలో 
ఏలం వేసే సమయాల్లో కూడా వాడుతూంటారు 
గద! ఆ(ఫికా దేశంలో అలాగే “మాట్లాడే 
డోళ్ళు' (వపచారంలో ఉన్నాయట, అంటే ఆ 
డప్పుల పెద్ద, చిన్న శబ్యాల్ని బట్టి, హెచ్చు 
స్థాయి, మరద స్థాయి శబ్బాల్ని బట్టి, ఎక్కువ 
దూరంలో నివసించే వాళ్ళు కూడా వాటి 
అర్థాలు _గపాంచే అలవాటుందట. తమిళ 
నాడులో 'స్యంత తమ్మకై' (10 beat the 
tammatal1) అనే సూక్తి (తెలుగులో స్వంత 
డప్పు అన్నట్లుగా) ఒకటుంది. అంటే, తనని 
గురించి స్వోత్కర్ష చేసుకునేవాడని అర్థం. 
ఇలాగ డప్పులు, బాకాలు మొదలైన 
వాయిద్యాలు సంగీత గోష్టుల్లోనే గాక ఇతర్మతా 
కూడా ఉవయోగవడుతున్నాయి. _తివురా 
రాష్ట్రంలో “లెబాంగ్‌ గుమని (160208 
౮౮౧401) అనే వాయిద్య విశేషాన్ని ఇతర 
వాయిద్యాలతో కలివి వాయిస్తారుట. 
“లెబాంగ్‌ గుమని” అంటే ముఖ్యంగా వెదురు 
కర ధ్వనితోను, మీటే తంతులు, వాటి 
శబ్దంతోను వినిపించే వాయిద్యం. ఈ లెబాంగ్‌ 
గుమని ఇతర వాయిద్యాలతో కలిపి పొలాల్లో 
వాయిస్తే, వంటలను నాశనం చేసే కీటకాలు, 


1. 





లెబంగ్‌ గుమాని 


4 సంగీత వాయిద్యాలు 


వక్షాదులు కూడ ఈ చప్పుళ్ళు వినడానికి వస్తాయట. అలా వాటిని బంధించి, 
చంపడానికి ఈ వాయిద్యాన్ని ఉవయోగిస్తారుట. ఈ విధంగా ఇవి సస్యరక్షణకు 
ఉవయోగవడుతున్నాయి. దొంగలు ఉవయోగించే ఇంకొక వింతైన తంతి వాయిద్యం, 
'కాకలి” అనేది ఉండేదిట. కటిక చీకట్లో తిరిగే దొంగలు ఆ కాకలి వాయిద్యాన్ని ఇళ్ళ 
వద్దకు వచ్చి మీటితే ఒక చిన్న శబ్దం ధ్యనించి ఇంట్లో నున్నవారు న్నిదిస్తోన్నదీ లేక 
మేలుకొని ఉన్నదీ తెలిసేదట. మహాకవి దండి (వాసిన దశకర చరి(త కావ్యంలో ఒకానొక 
యువరాజు తాను ఏ రీతిగా దొంగవేషం వేసుకుని దొంగతనానికి బయలుదేరాడో వర్షించి 
చెపుతాడు. “పట్టణాన్ని గురించి ముందు బాగా తెలుసుకుని, నీలకంరుని కంఠంలా 
నల్లనైన చీకట్లో, నల్లని వస్త్రంతో శరీరమంతా ఆచ్చాదన చేసుకుని, కావలసిన 
వనిముట్లు, వదునైన కత్తి, ఇంకా “కాకలి” అనే తంతి వాయిద్యంతోను, మర దివ్వె 
మొదలైన వరికరాలతో బయలుదేరేను. వ్యాపార ధనికుడైన ఒక లుబ్బుని ఇంటికి వెళ్ళి, 
గోడలో కన్నం పెట్టి, ముందుగా కన్నంలోంచి ఇల్లంతా కలియచూసి, మెల్లిగా, ఇంట్లోకి, 
స్వంత ఇంట్లో (వవేశించినట్లు (వవేనించి, ఆ లుబ్బుని వద్ద నుంచి చాలా పెద్ద మొత్తాన్ని 
దొంగిలించి, తప్పించుకు వచ్చేశాను.” అని చెప్పేడు. 

పై విషయాలన్నీ ఎందుకు చెప్పానంటే, సంగీత వాయిద్యాలు ఒక్క సంగీతానికే కాక 
ఇతర్యతా కూడా ఉవయోగవడుతున్నాయి, కనుక సంగీత వాయిద్యాలను నిర్వచనం 
చెయ్యడం ఎలాగ అని (పశ్న. నంగీతం మానవుని ఆది కాలంలో కామ్మకోధా ద్యావేశ 
జనితమైన, రాగ లయబద్ధమైన ఆనంద స్వరూవమైతే, ఆ సంగీతానికి వరికరాలైన 
వాయిద్యాలు కూడా ఆ ఆదికాలవు నీలి నీడల్లోంచి రూవం దాల్చినవే. అనలు మానవుని 
ఆది వాయిద్యం, అతని శరీరమే. నృత్యంలో పాద తాడనం, హాస్తాలతో చవ్పట్లు 
చరచడం, తొడల మీద వాయించడం మొదలైన లయబద్ధమైన వనులు గాక, గ్యాతం 
అంటే శరీరంతో పాడే పాటలు రాగ రూపాలు, అలయబద్దాలు గద! అందుచేతనే శరీరానికి 
'గా(తవీణి అనే పేరుతో వురాతనులు వ్యవవారించే వారు. ఇక్కడ 'వీణి అనే వదం 
సర్వసామాన్యంగా వాడిన వదం అని అర్థం చేసుకోవాలి. అలాగే 'గాతవీణి, 'తైవీవీణి 
(భగవద్దత్తమైనది) పదాలు అమలులోకి వచ్చాయి. మిగిలిన వీణలను 'దారవీ వీణ 
అంటే కరతో చేసిన వీణలని చెప్పుకునేవారు. అందుచేత “సంగీత వాయిద్యము' అనే 
మాటకి నిర్వచనం చేయాలంటే సంగీతాన్ని వినిపించగల ఏ రకమైన సాధనమైనా, 
అఖరుకి, రాళ్ళు రవ్పలు, మట్టి మొదలుకుని విద్యుచ్చక్తి నువయోగించే ఆధునిక 
సాధనాలనైనా సంగీత వాయిద్యాలనే అనాలి, 

ఈ రోజుల్లో వీణ అంటే మనకి తంతులను సాగదీసి, మీటి వాయించే వాయిద్య 
విశేషం అనే తెలుసు. కాని ఈ “గ్మాత వీణి అనడం ఏమిటి? రాగచ్చాయను లేక రాగ 
రూపాల్ని వలికించగల్గిన ఏ యం్మతమైనా లేక వాయిద్యమైనా, ఆఖరికి గొంతుని కూడ 
“వీణ” అని అనేవా రన్నది తెలుస్తూంది. అలాగే తంతి వాయిద్యాల్ని అన్నిటినీ, గాలిని 


ఉపోదాతము క్‌ 
ఖు 


పూరించి సంగీతాన్ని వలికించగల నాదస్వరం, శవానాయి మొదలైన వాయిద్యాల్ని 
గూడ “ముఖవీణ” అని అన్నారు. తంతి వాయిద్యాలలో చిత, వివంచి మొదలైన 
“వార్పు” రకాలు; మీటి వేళ్ళతో వాయించుట కేర్చాకైన చెక్క (fingerboard) 
అంకే ఫింగర్‌ బోర్డ్‌ కల్గిన రుద వీణ, సరస్యతీ వీణ, కచ్చవి వీణ మొదలైన రకాలు; 
విల్లుతో వాయించే తంతి వాయిద్యాలైన రావణ వాస్తవీణ, పినాకి వీణ మొదలైన 
రకాలు; అన్నిటినీ కూడ 'వీణిలనే వ్యవవారించారు. ఈ నాటికి గూడ హిందీ భాషలో, 
“బీన్‌” అంకే రుద వీణ అని, పాముల వాళ్ళు వాయించే నాగస్వరం (9౪౧౯1) 'వుంగి” 
అనే వదంతో వాడుకలో ఉంది. ఈ మాదిరి అనిశ్చయమైన కలగావులగవు అభ్మిపాయమే 
మధ్య(వదేశ్‌లోని ఆటవికులు వాయించే “మర్దల్‌' లేక 'మదల్‌* అనే డోలును గురించి 
కూడ కనిపిస్తుంది. రెండు ముఖాలు గల ఈ డోలే దక్షిణాదిన 'మద్దళంి, మద్దళె” అనే 
పేరుతో ఉంది కాని, దాని ఆకారం, తయారీ వేరుగా కనుపిస్తుంది. అలాగే 'మురజి 
అంటే రెండు ముఖాలు గల పెద్ద 'డమరులా కనిపించే వాయిద్యమనుకోవాలా లేక 
ఈ రోజున మనకు తెలిసిన 'మృదంగి మనుకోవాలా? వాయిద్య నామకరణంలో ఈ 
రకమైన గందరగోళం సంగీత విద్యార్థులకు ఆర్బాటంగా కనివించవచ్చు గాని వాయిద్య 
చర్వితకారులకు మాతం ఈ విషయ నిర్ణయం అతి ముఖ్యం. గతంలో “వీణి 
నామకరణంలో, ఈ గందరగోళ అభఖిపాయం బాగా తేటతెల్లగా తెలుస్తూనే ఉంది. 

(వన్తుత కాలంలో వీణంటే మెట్లున్నవి గాని, లేనివి గాని తంతివాయిద్యాలైన 'జిథర్‌” 
అనే వీణలు, 'లూట్‌” అనే వీణలు, అనే మనకు తెలుస్తూంది. 'జిథర్‌” వీణలంటే దండి 
కింద భాగంలో ఆనవకాయ బురలు గాని, కరతో చేసిన బ్యురలు గాని (Resonators) 
అమరినవి. “లూట్‌' వీణలంటే బ్యురలకు వక్కనే, వాటితో కలిసి వున్న దండి 
అమర్చినవి. వూర్వ _గంథాల్లో ఈ వ్యత్యాసాన్ని గమనించకుండా అన్నింటికీ ఒకతే పేరు 
“వీణ” అని వర్ణించే వారు. ఆధునిక వాయిద్య చరితకారులకు ఇదంతా గందరగోళంగా 
కనిపించి, వీణంకే ఏ రకమైన వీణ అనేది తెలియడం లేదు. వీణల్లో ఈ నిర్మాణ 
వ్యత్యాసాలు, వాట్లకు (వత్యేక నామకరణం తర్వాత కాలంలో కొంతవరకు జరిగింది. 
మధ్యయుగ సంగీత _గంధకర్తలు వాయిద్యాలను గురించి నిశితమైన అఖ్మిపాయాలు 
లేకపోవడం వల్ల, ఒకే వాయిద్యానికి వేర్వేరు పేర్లు, వేరు వేరు వాయిద్యాలకు ఒకే పేరు 
ఉవయోగించి వాయిద్య చరిత కథనంలో కొంత గందరగోళానికి తావిచ్చారు. ఈ 
రకమైన గందరగోళం వల్లనే, నవీన వాయిద్య చర్మితకారుల్లో కూడ, వేర్వేరు అభ్మిపాయా 
లేర్పడి, అనేక రకాలైన తర్క వితర్మాలకు, వాదోవవాదాలకు దారి తీస్తూంది. 

వై కారణం వల్ల వూర్వ సంగీత (గంథాల్లోలా వరిశీలనలో అవమత్తులమై జ్యూగత్తగా 
గమనించడం, అర్థం చేసుకోవడం అవసరం. సంగీత వాయిద్యాల్ని గురించి ఏ 
సమాచారమైనా, ఇతరమైన ఆధారములతో సరి జూసి, ఆ విషయాన్ని (గహించి అర్థం 
చేసుకోవడం, నమ్మడం జరగాలి. ఇతరమైన ఆధారాలంటే, సాహిత్యంలోని సామెతలు, 


6 సంగీత వాయిద్యాలు 


సూక్తులు మొదలైనవి; జానవద గేయాలు, కథలు, ఇతర చర్చిత గంథాలు మొదలైనవి; 
(గరాథాలయాల్లో దొరికే సంగీత _గంథాలు, _వాత్మవతులు మొదలైనవి; బొమ్మల్లోను, 
9ిల్పాల్లోను కనిపించే ఆధారాలు; జానవదులు, ఆటవికులు వాడే అనేక రకాలైన 
సంగీత, నృత్య వాయిద్యాలు, ఇవన్నీ ఇతర అధారాలే. 

తెలుగులో “స్వంత డబ్బా" అంటే చాలామందికి తెలుసు. ఇంగ్లీషులో ‘tO blow 
one’s own trumpet’ అంటే స్వంత డబ్బాకి సరియైన ఇంగ్లీషు సూక్తి. కన్నడంలో 
కూడ 'జాగంతె బారిసు" అనే లోకోక్తి ఉంది. 'జాగంతె' అంటే వళ్ళెం అన్న మాట. 
“బారిసు” అంటే దాన్ని వాయించడం. ఇది కూడ స్వంత డబ్బాలాంటి సూక్తే. “ఓరవోన్‌' 
(01100) జాతి గిరిజనులు పాడే పాటల్లో, ఓ క్మురాడు పాడే పాట అలా ఉంటుంది. 
“కోటలో గోడ మీదికి చిక్కుడు తీగె పాకి బాగా కాయలు కాచింది. అది తినడానికి ఒక 
కోతి కాసుకుని చూస్తోంది. దాన్ని నా విల్లు ఎక్కుపెట్టి, బాణంతో చంపి, దాని చర్మంతో 
“మందర్‌"” తయారు చేసి వాయిస్తాను. అది విని గామంలో ఆడపిల్లలంతా నా దగ్గరకి 
వరుగెత్తుకొస్తారు! అని పాడతాడు. చూడండి, కోతి చర్మంతో 'మందర్‌ తయారుచేసి 
వాయిస్తాడట. “సంతాల్‌” అనే ఆటవికులు, 'తుమ్హా (1000602) అనే డము 
తయారుచేయడానికి కోతి చర్మం వాడతారట. కోతి చర్మం కోసం కోతులుండే అడవుల్లోకి 
వెళ్ళి, ' హనుమాన్‌ మంతం చదువుతారట. కోతులు న్పృవా తప్పి పడిపోగానే, వాటిని 
వట్టి చంపి, ఆ తోలుతో డప్పులు తయారు చేస్తారట. ఇలాటి సూక్తులు, జానపద 
గేయాలలోను, కథల్లోనే కాక, (గంధథాల్లో కూడ వేదకాలం నుంచి, అనేక రకాలైన 
సమాచారం మనకు లఖిన్తూంది. ఉదాహరణగా వేదంలోని వదాలు కొన్ని, 'అఘాటి' 
(తాళాలు); “ఆడంబరి (డప్పులు); “నాడి (మురళి); 'కర్కరి, “వని (తంతి 
వాయిద్యాలు) మొదలైనవి ఉన్నాయి. రామాయణంలోను, మవోభారతంలోను, 'నూవుర 
(కాళ్ళకు కట్టుకునే గంటలు, గజ్జెలు); “భేరి”, 'దుందుఖి, 'మృదంగి, 'వటవా 
(డోళ్ళు, డప్పులు); “శంఖ”; వేణు” (మురళి); “వల్లకి (ఏడు తంతుల వీణ) మొదలైన 
వదాలే. ఇలాగే ఇతర భాషా (గంధాల్లో కూడ దొరుకుతాయి. ఇవి గాక ఇల్పాల్లోని 
దర్శనీయ దృశ్యాలు, వగహాలు, ఉబ్బెత్తు చెక్కడాలు, తైల వర్ణచితాలు, రేఖా 
చ్మికాలు, గువహల్త్లోని కుడ్య చితాలు, దేవాలయాల మీద చిన్ని బొమ్మల చెక్కడాలు, 
బొమ్మలతో కూడిన వాతవతులు మొదలైన వాటి నుంచి ఎన్నో విధాల 
(పయోజనకరమయిన సమాచాన్ని స గహించవచ్చు. దీన్నంతా సమీకరించి, కోడీకరించి, 
వరిశీలన చేయవలసిన ఆవశ్యకత చాలా వుంది. దేశంలోని వివిధ భాషల్లో దొరికే ఈ 
అనంతమైన సమాచార సంవద నంతటినీ, సేకరించడం, దాని వివరాలన్నీ వరిశీలించడం, 
ఆ వరిశీలనాన్ని సరిగా సమన్యయించడం ఒక్క సంగీత శాస్త్రకారుల వల్ల కాదు. దీనికి 
పురావస్తు శాస్త్రజ్ఞాలు, కళా శాస్త్రవేత్తలు, వివిధ భాషావేత్తలు, మత సాంపదాయ 
వరిశీలకులు, సంగీత శాస్త్ర పారంగతులు కూడ వారందరితో సవాకరించి వరిశోధన 


ఉపోర్భాతము 7 


చేయాలి. (వస్తుతం ఒకరిద్దరు మ్నాతం అ రకమైన సంమ్మగ వరిశీలన (పారంఖించారు. 
కాలం గడిచిన కొద్దీ ఈ (వయత్నం కొంతవరకు ఫలోన్మ ఖమై తే, మన సంగీత వాయిద్య 
చరిత ఎంత అనాదిగా వన్తున్నదో, ఎంత వైవిధ్యమైనదో మనకు తెలిసి రావచ్చని 
ఆశిద్దాం. 

ఇంతవరకు లభించిన వాయిద్యాలను గురించిన సమాచారం వల్ల, వాయిద్యాల్ని ఏ 
విధంగా విశ్లేషించి, ఎలాగ విభజన చేయాలి అనేది సమస్యగా తయారైంది. వాయిద్యాలు 
ఏ విధమైన వదార్థాలతో తయారయ్యాయో ఆ విధంగా విభజించాలా? లేక అవి 
వాయించే విధానాన్ని బట్టి విభజించాలా? లేకపోతే వాటి నంగీత శైలిని బట్టి 
విభజించాలా? సమన్య చాలా క్లిష్టమైంది. మన దేశంలోను, ఇతర దేశాల్లోను కూడ 
అనేక రకాలైన విభజనలు జరిగాయి. 

మన దేశంలో సంగీత (వయోజనాన్ని బట్టి వాయిద్యాల్ని మూడు రకాలుగా 
విభజించారు. పాటను అనునరించే వాటిని 'గీతానుగము' అని, నృత్యానికి వనికివచ్చే 
వాటిని 'నృత్యానుగము"లని, (వత్యేకంగా వాయించడానికి వనికివచ్చే వాయిద్యాన్ని 
“శుష్క” వాయిద్యాలని మూడు రకాలుగా విభజించారు. 

చైనా దేశంలో వాయిద్యాలని తయారైన వదార్థాల్ని బట్టి విభజించారు. "కిన్‌" అంటే 
లోహాలతో తయారైనవి; “ఛే అంటే రాతిలో తయారైనవి; 'తు' అంటే మట్టితో 
తయారైనవి; “ఛు” అంటే వెదురుతో తయారైనవి, మొదలైన రకాలేర్పడ్డాయి. వంధొమ్మిదవ 
శతాబ్దంలో పాశ్చాత్య వండితులు ఇంకో విధానం అనునరించేరు. 'మహిల్లన్‌' అనే 
ఆయన వాయిద్యాల్ని నాలుగు రకాలుగా విభజించారు. 'అటోఫోన్ను'” లేక 'ఇడియోఫోన్సు” 
(autophones or Idiophones) స్యయం వాదకాలు అంతే శృతి మళ్ళీ మళ్ళీ 
చెయ్యనక్కర లేకుండా తయారయ్య్యేవి. ఉదావారణకు ఘంటలు, తాళాలు, నిడివిగా 
ఉండే 'రాడ్సు" (Rodes) అనే కడ్డీలు, గుండటి రింగులు లేక వలయాలు 
మొదలైనవి ఒక రకం; చర్మంతో తయారయ్యే డవ్వులు (MeEmbrenophones) 
మొదలైనవి ఇంకో రకం; తంతులతో ఏర్పడ్డ వాయిద్యాలు (Chordophones) 
మూడో రకం; గాలి ఊది వాయించేవి (a౭rophones) నాలుగో రకం. (వసిద్ధమైన 
సంగీత _(గంథాల్లో పైన చెప్పిన 'ఆటోఫోన్సు'ను, చర్మ వాయిద్యాలైన “మెంబెనోఫోన్ను'ను 
ఒకే తరగతిలో, 'ఆఘాత” అంటే కొట్టి వాయించే వాయిద్యాలు (Percussion)m 
కూడ వర్ణించారు. 

(వవంచ మొత్తంలో వస్తుతం ఆమోదించి, అనుసరిస్తూన్న ఈ విభజన మన దేశంలో 
రెండు వేల సంవత్సరాల (క్రితమే జరిగినట్లు తెలుస్తూంది. (క్రీస్తుకు రెండు వందల 
నంవత్సరాల (కితమో, తర్వాతనో ఆయిన మధ్యకాలంలో జీవించినట్లుగా 
పరిగణించబడుతున్న మన భరతుని నాట్య శాస్త్రంలో ఈ విషయం చెప్పబడింది. 
అందులో నాలుగు రకాల విభజన, అంటే - (1) మనవాయిద్యములు (50110603 or 


కి సంగీత వాయిద్యాలు 


idiophones); (2) అవనద్ధ వాయిద్యాములు (00౪7666 vessels lke 
drums etc.); (3) సుషిర వాయిద్యములు (w॥nd instruments like flute 
ఈ Nadaswaram etc.) (4) తత వాయిద్యములు అంతే తంతి వాయిద్యములు 
(stringed instruments) అని చెప్పబడింది. తర్వాత (గంథకర్తలు వేర్వేరు 
రకాలుగా విభజన చేశారు. ఒకానొక (గంథకర్త “తతి (501085), “వితతి 
(drums), “తతవితతి అని మూడు రకాలుగా చెప్పితే, ఇంకొకాయన “చర్మ” 
(leather), ‘soతిక' (strings), “మని (501165) అనా మూడు విధాలుగా 
చెప్పేరు. ఆరవ శతాబ్దానికి పూర్వం నివసించిన కోవాలుడు తన (గంథంలో “మని, 
“సుషిరి, చర్మబద్ధి, “తంతి” అని నాలుగు విధాలుగా వర్ణించాడు. తమిళంలో సంగం 
(గంథాల్లో అయిదు రకాలుగా, అంటే 'తోలెక్కరువి” 'తోలె=చర్మం); “నరంబుక్కరువి” 
(నరంబు=తంతి); “తులైక్కరువి" (తులై=కన్నం); “కంచక్కరువి” (కంచంలో హం); 
“మిత్మతుక్కరువి (మిత(తు=గొంతు) అని అయిదు విధాలుగా విభజించ బడ్డాయి. 
తమిళ భాషలో 'కరువి అకే యంతం, వనిముట్టు అని అర్థం. గొంతుని కూడ ఇందులో 
వాయిద్యంగా చెప్పడం సంస్కృత (గంధాల్లోని 'గ్మాతవీణ” వదాన్ని జ్ఞాపకం చేస్తూంది. 

ఈ రోజుల్లో భరతుని నాట్య శాస్త్రంలో చెప్పిన నాలుగు రకాలైన విభజన 
దేశమంతటా ఆమోదిస్తున్నారు; కాని వాయిద్యాల సంఖ్యా విస్తరణ వల్ల సాంకేతిక 
దృష్టితో చూస్తే ఇంకా వివరాలతో కూడిన నిశితమైన విభజన అవసరమనిపిస్తోంది. 
ఆధునికంగా జరిగిన విభజన చూస్తే, ఘన వాయిద్యాలు 16 రకాలుగాను, 
అవనద్ధవాయిద్యాలు 11 రకాలుగాను, సుషిర వాయిద్యాలు 12 రకాలుగాను, తత 
వాయిద్యాలు 15 రకాలుగాను కనిపిస్తున్నాయి. ఇంకా ఇందులో ఆధునికంగా 
వెలువడుతూన్న “ఎలెక్ట్రానికో (61606౯0116 musical instruments) సంగీత 
వాయిద్యాల్ని చేర్చనే లేదు. 

వూర్వకాలంలో నంగీత (_గాంథాల్లోను, ఇతర సాపిత్యంలోను కూడ వాడిన “వాద్య” 
పదమే చాల సర్యసామాన్యంగా, సూలంగా చేసిన సూచన అని మనం (గహించాలి. 
సంస్కృత (గంథాల్లోను, ఇతర సాహిత్యంలోను వాడిన “అతోద్య', 'తుర్య' వదాలు కూడ 
వాయిద్య వదానికి సమానార్థకాలే అనిపిస్తుంది. 

సంగీతాన్ని సువిశాల దృష్టితో సమీక్షచేస్తే, వాయిద్యాలు, వాటి వూర్వ చర్విత 
ఎందుకు తెలుసుకోవాలి, దాని (పాముఖ్య మేమిటి అనేది తెలుస్తుంది. మొట్ట మొదట 
గుర్తించ వలసిన విషయం, - వాయిద్యాల్ని వదిలేస్తే అసలు సంగీతశ్యాస్తంగాని, 
వ్యాకరణం గాని ఏముంది అనిపిస్తుంది. ఎవరైనా గానం చేస్తుంటే ఆ గొంతులో ఏమే 
స్వరాలు వలుకుతున్నాయి? అవి ఏయే _కమంలో ఉన్నాయి? ఆ స్యరాల్లోని 
గమకాలేమిటి మొదలైన వివరాలన్నిటినీ కొలవడానికి, గుర్తించడానికి మనకి ఎమీ 
సాధనాల్లేవు. ఏదైన” వాయిస్తూంకే పై వివరాలన్నీ స్పష్టంగా మనం (గహించగలం. 


ఉపోద్ధతము 9 


అందుకోనమే ఒకానొక (గంధకర్త, గానం మాటవంటిదైతే, వాయిద్య వాదనం 
వాతవంటిదన్నాడు. ఉదావారణకు వీణ తీసుకుంటే, వీణ నిర్మాణం ఎలా వుంది? దాని 
మీద తీగె ఎంత పొడవుండాలి? ఎన్ని తీగెలుండాలి? వాటిని ఎలా సాగించి బిగించాలి? 
వాటిని ఏ విధంగా శృతి చేయాలి? మెట్లు ఎన్ని ఉన్నాయి? ఏ విధంగా అమర్చి 
ఉన్నాయి? వీణా వాదనలోని కష్టనిష్టూరాలేమిటి? వీణానాదంలోని సంగీతసిద్ధి, రసోత్పత్తి 
ఎలాంటిది? ఈ విధమైన వివరాలన్నీ శ్నాస్తంకాదూ? అలాగే వేణువు నిర్మాణం; ఏ 
విధమైన వెదురు దాని తయారీకి వనికి వస్తుంది; కన్నాలు ఎన్ని ఉండాలి; వాటి ఏర్పాటు 
ఎలా చేస్తారు; దాని వాదనలోని విశేషాలేమాటి; వేణు నాదంలోని సౌందర్యం ఎలాంటిది; 
మొదలైన వివరాలన్నీ శాస్త విషయాలు కావూ? వీణ మీది మెట్లను, వేణువు యొక్క 
కన్నాలను వరిశీలిస్తే, స్వర మేళాలు, స్థాయిలు, స్వరాంతర వరిమాణాలు మొదలైన 
ఎన్ని వివరాలు తెలుస్తాయి? అదంతా శాస్త విషయమే గదా! అలాగే వతివాయిద్యం 
మనకి ఎంతో సంగీత విజ్ఞానాన్ని స్తుంది. భరతుని నాట్యశాస్తంలో గూడ ఈ విషయాలు 
వివరింప బడ్డాయి. (ధువవీణ, చలవీణ అనే రెండు వీణలువయోగించి ఆయన 
సూచించిన (వపయోగంలో స్వరాలు, స్యరాలతరాలు, (గామాలు, [గామఖేదాలు మొదలైన 
ఎన్ని వివరాలు మనకు తెలిశాయి? నారదులు వేదంలో వినిపించే స్వరాలకు, ఇతర్మతా 
వినివించే వాటికి గల సంబంధాన్ని వేణువు సవోాయంతో నిరూపించారు. 17వ 
శతాబ్దంలోని ఆహోబలుడు తన (గంధంలో అప్పటికి అమలులోనున్న వీణ మెట్టు, 
వాటి స్థాన భేదాలు, వర్ణించి నందువల్లనే మనకు ఆ కాలవు న్వరమేళాలు, వాటి 
అన్యోన్య సంబంధాలు అర్థ్ధమయ్యేయి. 

రెండో విషయం - ఈ సంగీత శ్యాస్తవివరాలే గాక, వాయిద్య నిర్మాణ స్వరూవ, 
స్యభావాలే మన సంగీతాఖివృద్ధికి ఎంతగానో దోహదం చేశాయి. ఈ వివరాలన్ని టినీ 
ఇక్కడ చర్చించడం కష్టం, కాని ఒక్క విషయం చెప్పాలి. 10వ శతాబ్దం వరకు బహుళ 
వ్యాప్తిగా కనుపించిన 'వోర్పు” లేక “యాళ్‌' అనే వీణ రకాలు (Harp5), ఒక్కసారిగా 
సంగీత (వవంచంలో కనిపించకుండా మాయమై పోయాయి. “వార్పు” అంటే ఒక 
స్యరానికి ఒకే తంతి చొవ్వున బిగించి, అన్య స్వరాలు ఆ తీగ మీద వలికించడానికి వీలు 
లేకుండా, అలాంటి 7 లేక 9 తంతులతో ఏర్పాటైన వీణలు (polychords). అవి 
వేలితో మీటిగాని, కుణవ లేక కోణం (plectrum) అనే _తికోబాకారవు వలచని 
చెక్కితో గాని వాయించడానికి అనువైనవి. భరతుని కాలపు _పాచీన వీణలలో రుదవీణ, 
కిన్నరి, కచ్చపి మొదలైన వోర్పువంటి వీణలు మాయమైపోయి, వాటి స్థానంలో 
సితార్‌, సరోద్‌, సరస్వతీ వీఐ (00౧0010165) మొదలైనవి వాడుకలోనికి వచ్చాయి. 
ఇందువల్ల మన సంగీతం శాస్త వరంగాను, వాయిద్య వాదన విధానాల్లోను ఎంతగానో 
మారిపోయింది. 

వై రెండు కాక మూడో విషయం - వాయిద్య నిర్మాణంలో ఏయే వస్తువులు, 


10 వంగీత వాయిద్యాలు 


వదార్ధాలు వాడి తయారు చేస్తారో, ఆ సమాచారమంతా ఆ (వజల అభిరుచులు, 
వైవుణ్యం, సాంకేతిక వరిజ్ఞానం, తద్వారా వారి సంస్కృతిని సూచిస్తూంటుది. కరతో 
చేసిన వాయిద్యాల వల్ల ఆ (వజలు ఏ కర విరివిగా వాడారు, ఆ దేశంలో ఏయే రకాల 
వృక్షాలు పెరుగుతాయి, వాటి వత్యేక లక్షణాలు, మొదలైన అంశాలు తెలుస్తాయి. 
చర్మంతో చేసిన వాయిద్యాల వల్ల అక్కడ పెరిగే జంతు జాలం, అంటే వశువులు, 
లేళ్ళు, దువ్పులు, కోతులు, మొసళ్ళు, కణుజులు, ఉడుములు మొదలైన వాటి 
చర్యాన్ని ఎలా తయారు చేసి వాడారో తెలుస్తుంది. ఇలాగే వాయిద్య నిర్మాణంలో 
ఉవయోగించిన లోహాలు, మట్టి, వెదురు మొదలైన వద్గార్థాల వల్ల ఆ (పజ యొక్క 
వైవుణ్యం, సాంకేతిక వరిజ్ఞానం ఎంతగా వృద్ధి చెందిందో తెలుస్తుంది. 


2 
సాంస్కృతిక దృష్షి 


ఈ వాయిద్యాల తరగతులు, వాటి చరిత తెలుసుకునే ముందు, మన దేశపు సామాన్య 
నాగరికత, సంగీతం, సంగీత వాయిద్యాలను గూర్చి కొంత చర్చించడం అవసరం. ఇంత 
వరకు మనం తెలుసుకున్న విషయాన్ని బట్టి అది మరింత ముఖ్యం. వాయిధ్యాల 
చరిత వాయాలంటే సంగీత (గంధాలు మటుకు చదివితే మనకు తెలిసేది చాలా 
తక్కువ. దేశంలో నివసించే గిరిజనులు, ఆటవికులు, (గామీణుల జీవన విధ్యాలు, ఆ 
దేశ సామాన్య భాషలు, సాంఘికాచారాలు, నిషేధాలు, సంస్కృతి, మార్పులు, ఇంకా 
ఎన్నో విషయాలు మన ముందుంచు కోవాలి. అప్పుడే సరియైన వరిసీలనకి, వర్యవేక్షణకి 
తావుంటుంది. 

సంగీత వాయిద్యాలని గురించి ఇది ఒక పుస్తకం. కాని సంగీత వాయిద్యాల 
నిర్వచనమే ఎంత క్లిష్టంగా, అస్పష్టంగా చెయ్యవలసి వచ్చిందో, - వెదురు కర మొదలు 
ఆధునిక ఎలక్ట్రానిక్‌ సంగీత వాయిద్యాల వరకు, నంగీతం వినిపింవ జేసే వాటినన్నిటినీ, 
సంగీత వాయద్యాలే అనేశాం; పైగా వాటిలో చాలా వాయిద్యాల (పాదుర్భావం, 
సంగీతానికి సంబంధంలేని వనుల్లోంచి జరిగింది. చాలా వాయిద్యాల ఉవయోగంకూడ 
అలాగే ఉంది. ఇంక ఈ (గంధం విస్తరించకుండా నంక్షివంగా చెప్పడం ఎలాగ? సంగీత 
వాయిద్యాలు, వాటి చరిత కోసం, మనదేశ నంస్కృతిని గురించి చర్చించడం అవసరం 
అన్నాం. అసలు “మనదేశం” అని ఏయే సరివాద్దులలోని భూఖాగాన్ని అనాలి? ఏమంకే 
మూడు, నాలుగు దశాబ్దాల (కితం “భారతదేశం” ఈ వేళ రెండు, మూడు రాష్ట్రాలుగా 
మారింది గద! ఈ విషయం మనసులో (గహించకపోతే “దేశం” అనగానే ఆ దేశ్యవజలకు 
ఆ దేశం మీద స్వాభిమానం, భక్తి, జాతీయ దృష్టి ఇంకా అనేక రకాలైన గుణాలన్నీ 
ఉంటాయి. ఉదావారణకు ఈ రోజుల్లో వోర్మోనీయం, వయొలిన్‌ మన దేశవు 
వాయిద్యాలనే అనుకుంటున్నాం. కాని ఇవి రెండు పాశ్చాత్య దేశాలనుంచి దిగుమతి 
అయినవే అని మనలో చాలామందికి తెలుసు. కాని వోర్మోనియంలో పలికే ఇత్తడి రేకు 
లేక బద్ద (666). - మణివూరు (పాంతాల్లో (వచారంలోనున్న 'ఖంగ్‌” లేక 'రూసెమ్‌” 
{(Khung or Rusenm) వాయిద్యాలతో వాడే వెదురు లేక ఒక విధమైన చొప్పబద్దల 
నువయోగ వరచే వద్ధతి మీద ఆధారవడిందని విచక్షణతో వరిశీలిస్తే తెలుస్తుంది. ఈ 
బద్దల్ని ఉవయోగించి ఊదే వాయిద్యాలుగా చెయ్యడం కొన్ని వేల సంవత్సరాలనుంచి 


12 సంగీత వాయిద్యాలు 


1 


మనకు తెలుసు. ఇదే పద్ధతి నువయోగించి వెదురు బద్దలకు బదులు ఇత్తడి రేకులతో 
హార్మోనియం వాయిద్యాన్ని పాశ్చాత్యులు తయారుచేసుకున్నారు. ఆ హార్మానియంను 
మనం దిగుమతి చేసుకుని, అది పాశ్చాత్య దేశాల్లో తయారైన వాయిద్యం అనుకుంటున్నాం. 
వాయిద్యాల్నిగురించి ఈ విధమైన అభ్నిపాయాలు, అఉసరణలు ఒక దేశం నుంచి 
మరొక దేశానికి్మి వయాణం చేసి, కొత్తకొత్త మార్పులతో వాయిద్యాలు తమారె, వేరువేరు 
పేర్లతో _పచారం అవుతున్నాయి. మన దేశంతోని వాయిద్యాలు గూడ ఇలాగే ఇతర 
తేశాల్లోని వాయిద్యాలను చూసి, వాటి పాతిపదికతో తయారైనవనవచ్చు. వాయిద్యాల్ని 
తయారుచేసిన వారు తమ అహంభావం తృప్తి కోసం ఆ వాయిద్యాల నిర్మాణం 'మా 
స్వంత బద్ధి, నైపుణ్యం ఉపమోగించి మేము వాటిని కనిపెస్తేమని” చెప్పడం సాధారణంగా 
జరిగే విషయం. అలా చూస్తే ఈ హార్మొనియం మన దేశానికి సంబంధించినదా లేక 
పాశ్చాత్యుల నిర్మాణమా? ఈ విషమం పారకులే తేల్చాలి. 

సంగీత వాయిద్యాల నిర్మాణం, వాటి పయాణం పైన చెప్పినట్లుగా, ఒక దేశం 
నుంచి ఇంకొక దేశానికి కన్నుగప్పినట్లు, చల్లగా, అతి తేలికగా జరుగుతూంటుంది 
(పవంచ మొత్తం మీద దేశాల్లోని సంగీత వాయిద్యాలు, వాటి నిర్మాణం ఈ విధంగా 
మార్పులు చెందుతూనే ఉంటాయి. అందుచేత (పతి దేశంలోని సంగీత వాయిద్యాలు, 
- కొన్ని అక్కడే పుట్టి, వృద్ధి చెందినవి; మరికొన్ని ఇతర దేశాల లేక చుట్టు పక్కల 
దేశాల్లోని వాయిద్యాలను చూసి, ఆ విధంగా తాము తయారుచేసుకోవడమో, లేక కొద్ది 
మార్పులతో ఇంకొక వాయిద్యంగా మార్చి, వేరే పేరు పెట్టి, “ఇది మా న్వంతం' అనడమో 
జరుగుతూంటుది. 

ఇంక సంగీత వాయిద్యాల పుట్టుకకు ఈ రాజకీయ పరమైన దేశాలు, దేశ 
విభజనలు, భౌగోళిక సరిహద్దులు, వరిధులు పాతివదికగా వనికి వస్తాయా? పైన 
చెప్పినట్లు యాఖై సవత్సరాల (క్రితం మన దేశమనిపించుకునే భూభాగం ఈ వేళ 
మూడు రాష్ట్రాలుగా మారిందిగద! అయితే ఈ విభిన్న జాతులు, సంస్కృతి మొదలైన 
వాటి వాద్దుల మాటేమిటి? 

భౌగోళిక స్థితిని బట్టి, రాకపోకల సౌకర్యాన్ని బట్టి, ఒక దేశంలోని వజలు ఇంకొక 
దేశానికి వర్తక వ్యాపారాల నిమిత్తం గాని, ఒకొక్క దేశంలోని వత్యేకోపాధుల నాశించి గాని, 
రాకపోక లేర్పడ్డం, వలసలు వెళ్ళడం మనకు కొత్త విషయమేమీ కాదు. ఇలాంటి 
సంచారాల్లో ఒక దేశ(వజలు ఇంకొక దేశానికి పోతే అక్కడి భాష, ఆ(పజల అలవాట్లు, 
ఆచారాలు, వారు ఉపయోగించే వస్తువులు, దుస్తులు అన్నీ అవశ్యంగా _గహిన్తూనే 
ఉంటారు గద! ఇటువంటి సాంఘిక సంవర్కాల్లో ఒక సంస్కృతి ఇంకొక సంస్కృతి 
కెదురై, కొంత ఘర్షణకు లోనై, అందులోని మంచి చెడులు, లాభ నష్టాలు (వజలకు 
తెలిసినందువల్ల కొంత జానదాయక మవుతుంటుంది. ఉదాహరణకు మన దేశం నంచి 
అగ్నేయేషియాకు (వజలు తరతరాలుగా వలసలు వెళ్ళడం మనకు కొత్త కాదు. ఉత్తర 


సాస్కృతిక దృష్టి 13 


దిశలో టిబెట్‌, చైనా మొదలైన దేశాలకు బౌద్ధమత (పచారం నిమిత్తం వెళ్ళడం కూడ 
మనం విన్న విషయమే. భౌగోళికంగా దేశాల సరివాద్దుల్లో మార్పు త్వరితంగా 
కనబడకపోయినా, జన (పయాణాల వల్ల జీవన విధానాలు, అలవాట్లు బాగా 
దగ్గిరౌతూంటాయి. పెద్ద పెద్ద పర్వత శ్రేణులు, జలాంతర్భాగాలు దేశాన్ని విడదీయగలవు 
కాని జన్నపవాహోన్ని నిలువు చేయలేవు. మన కాశ్మీర నంగీతం, నృత్యం దక్షిణ 
రష్యాలోని సంగీతానికి, నృత్య విధానాలకి దగ్గరగా వుంటుంది. ఇండోనీషియాలోని 
సంగీతం, నృత్యం, సాహిత్యం, సంగీత వాయిద్యాలు మన దేశ పౌరాణిక గాధల్ని బాగా 
(వతిబించిస్తూటాయి. అలాగే, ఇది ఒక ఊహే కావచ్చు, ఆ(ఫికా దేశవు ఆటవికులకు, 
మన దేశంలో వారికి అనేక పోలికలు కనుపిస్తాయి. అందుచేత సంగీత వాయిద్యాల 
విషయ వరిశీలన కోసరం, మన దేశ సరిహాద్దులు లేక సాంస్కృతిక సరిహద్దులు, ఈ 
(కింద వివరించినట్లు నిర్ణయించి, ఆమోదిస్తే బాగుంటుంది. ఉత్తరాన హిమాలయాలు, 
ఆఫ్‌గన్‌ పర్యతాలు, వడమరసింధు నదీ (పాంతం; తూర్పున మేఘాలయ వర్వతాలు; 
దక్షిణాన హిందూ మహాసముదం, దానిలోని ద్వీపాలు, ద్వీవకల్పాలు అన్నీ కలిసి 
ఉండాలి. ఈ సరిహాద్దుల మధ్యనున్న విభిన్న జాతుల సంచలనాల వల్ల, వారి విభిన్న 
సంస్కృతులను ఇతర సంస్కృతులతో పోల్చి చూసుకోవడం, ఇతరుల మంచిని 
కొంత _గహించడం, తమ మంచిని కొంత ఇతరులకు వంచి పెట్టడం జరుగుతూనే 
వచింది 

మన దేశంలో ఆదిమ నివానులైన వారిని గురించి తెలుసుకునే ఆధారాలేమీ లేవు. 
ఆ(ఫికాలో న్నీగో జాతుల వలెనే వీరు కూడ ఉండేవారేమో! వాళ్ళ సంగీతాన్ని గురించి 
గాని, సంగీత వాయిద్యాల్ని గురించిగాని మనకేమీ తెలియదు. ఆ,ఫికా దేశంలోని న్నీగో 
జాతి వారికి, మన దేశంలోని ఆదిమానవుల సాంఘికాచారాల, పోలికలు, వ్యత్యాసాలు 
గురించి ఇంతవరకు ఏ విధమైన వరిశోధనలు జరిగినట్లు లేదు. జాతులు, జాతి 
లక్షణాలు మనకు తెలియకపోయినా, మన దేశ (దవిడుల భాషల నుంచి, ఆ(ఫికాలోని 
'వాలోఫ్‌? జాతి (Wolof) వారి భాష నుంచి కొన్ని సామాన్య పదాలు ఈ (కింద 
సూచించబడ్డాయి = 

వాలోవ్‌ (Wolof) (దావిడ భాషలు 


వేలు బరమ్‌ లేక వరమ్‌ బెరల్‌ (కన్నడ) 
విరల్‌ (తమిళం 
కాలు యేల్‌ కాల్‌ (కన్నడ, తమిళం, తెలుగు) 
వంకాయ బతన్నే బదనే (కన్నడ) 
కుండ వన పానై (తమిళం) 
ఏనుగు నై ఆనై (తమిళం) 
ఆనె (కన్నడ) 


ఈ పదాలు ఉదాహారణకు మాతం చెప్పినవి. ఇలాంటివి ఇంకా చాలా మాటలున్నాయి. 


4 సంగీత వాయిద్యాలు 


అయితే మనకి కావలసిన ముఖ్య విషయ మేమరకే, ఈ భూఖాగంలోని కొన్ని సంగీత 
వాయిద్యాల పోలికలు. అ,ఫికాలోని రువాండా ఉరుండి, బెల్టియన్‌ కాంగో, పాంతాల్లోని 
సంగీత వాయిద్యాలలోని వది వాయిద్యాలైనా మన దేశంలోని మధ్య,వదేశ్‌, ఒరిస్సా, 
ఆంధ రాష్ట్రాల్లోని వాయిద్యాలు మాదిరిగా తయారయినవే. ఈ పోలికల్ని చూస్తే మన 
దేశ(వజలకు, ఆ (పజలకు ఏవైనా సాంస్కృతిక సంబంధాలు ఉండేవా? లేక అది మన 
ఊహాగానమేనా! ఒకానొకవ్వుడు ఇదంతా ఏక సంస్కృతిగా వుండి, ఆ తర్వాత ఏవైనా 
భూకంపాలు, జల (_(వళయాల వంటి సంక్షోభాల వల్ల ఆ సంస్కృతి విడిపోయి 
చీలిపోయిందా? మనకు తెలిసినంత వరకు 'లెమూరియా అని (Lemuria) 
చెవ్పబడిన భూభాగం ఆ(ఫీకా దేశాన్ని, దక్షిణ భారత దేశాన్ని కలువుతూ, తూర్పునున్న 
అస్ట్రేలియా వరకు వ్యాపించి, కొన్ని లక్షల సంవత్సరాల (క్రితం ఉండేదని కొంతమంది 
చర్మితకారుల నిర్వచనం. కాని అ రోజుల్లో ఆ (పజలు ఒకచోట నుంచి ఇంకొక 
(వదేశానికి వయాణాలు, వలసలు వెళ్ళడం ఎరుగరేమో! ఈ భూఖాగాలు ఏదో 
(వళయం వల్ల విడిపోయిన తర్వ్యాతనైనా ఆ వజలు కొంతమంది సమ్ముదయానం చేసి 
మన దేశాన్ని చేరుకున్నారా? లేకపోతే ఈ సంగీత వాయిద్యాల పోలికలు ఎలా 
సమర్థించడం? 


తర్వాత ముఖ్యమైన విషయం మన (దవిడుల నాగరికత, సంస్కృతి. కాని ఈ 
(దవిడ నాగరికత, సంస్కృతుల గురించి నిర్వివాదమైన ఏకాఖ్మిపాయం ఏమీ లేదు. 
ఆ(ఫికాలోని ఆదిమ నివాసులకు, మన దేశవు ఆదిమానవులకు భాషల్లోని కొన్ని 
సామాన్య వదాలు, సంగీత వాయిద్యాల్లోని పోలికలు పైన చూశాం. ఒక అభ్మిపాయం 
(వకారం, (క్రీస్తుకు వూర్యం కొన్ని వేల సంవత్సరాల (క్రితం, కొంతమంది ఆ(ఫికాదేశం 
నుంచి సమ్ముదయానం చేసి, మన దేశం చేరుకుని, ఇక్కడి ఆదిమ నివాసులతో 
కలిసిపోయిన నాగరికతే ఈ(దావిడ నాగరికత అని తెలుస్తూంది. ఇంకొక ఆభిపాయంలో, 
ఇలా వలన వచ్చినవారు మధ్యధరా (పాంతం నుంచి వచ్చారని అంటారు. ఇదీ అదీ 
కాదు, ఆర్యులు వచ్చి, ఆదిమ వాసులైన మన దేశ (వజలతో కలియడం వల్ల ఈ 
(దావిడ నాగరికత ఏర్పడిందని మరికొందరి అభ్మిపాయం. ఆఖరి మాటగా ఈ ఆర్యులు, 
(దవిడులు అనే భేదాలు, పోలికలు అంతా వట్టి మాయ, ఊహాగానం మ్మాతమేనంటారు 
కొంతమంది. 


ఇన్ని విభిన్న దృక్పథాలు గల ఈ విషయాన్ని, మన అవగావాన కోసరం, రెండు 
రకాలైన నాగరికతల్ని మాతం మనం గుర్తుంచుకుంటే చాలు. ఒకటి, సింధునదీ 
(పాంతం నుంచి, కిందుగా వ్యావించి ఈ ద్యీవ కల్పంలోను, ఆగ్నేయాసియాలోని 
ద్వీవల్లోను కనివించే (దవిడ నాగరికత, సంస్కృతులు. రెడు, వేద(వమాణ(పాతివదికతో 
బయలుదేరి ఈ నాటి వరకు ఒక అఖండ జ్యోతి వలె వెలుగుతూన్న మన ఆర్య 


సాస్మృతిక దృష్టి “శ్‌ 


సావదాయ నాగరికత, సంస్కృతులు. 

సింధు _పాంత నాగరికత మొదటిసారిగా “మొవాంజదరో”, 'వారవ్పిల వద్ద 
గుర్తింవబడినప్పటికీ, ఇవ్వుడది ఇతర (_పాంతాలకు కూడ వ్యావ్రమై (క్రీస్తు వూర్యం 
మూడు వేల సంవత్సరాల నాటిదని తెలుస్తూంది. ఈ (తవ్యకాలలోని బొమ్మల్లో మనకు 
తాళాలు, తవ్పటలు, బుడబుడక్కల వాళ్ళ 'డమరు” వంటి చిన్న వాయిద్యం, మట్టితో 
చేసిన బూరాలు, ఒక రకమైన 'హార్పు' వీణల వంటివి కనిపిస్తున్నాయి. కాని ఈ 
నాగరికతకు మన దేశవు ఆదిమ వానుల నాగరికతకు ఎ రకమైన నంబంధముండదేదో 
లేక అవి రెండూ కలిసి ఏకమైపోయాయో అప్పుడు మన మూహించుట కాధారాలేమీ 
లేవు. కాని (క్రీన్తుశక (పారంభ దశ నుంచి మనకు వరిచితాలైన తమిళ _గంథాల్లో 'యాళ్‌” 
(Yazh) వీణ, 'కుళళొ (Kuzhal) వేణువు, 'మద్దలంి (Maddalam) రోలు 
మాతం పేర్కొనబడ్డాయి. ఈ యాళ్‌ వీణ గీకుల వీణ వంటిదని కొందరి అఖి(పాయం. 
ఎమైనా అది వరిశోధించవలసిన విషయం. 

ఆర్యులు మన దేశానికి రావడం మాతం మన దేశ చర్మితలో చాలా ముఖ్యమైన 
ఘట్టం. (క్రీస్తుకు వూర్యం రెండు వేల అయిదు వందల నంవత్సరాల (క్రితం వచ్చేరని 
చెప్పుకునే ఆర్యుల వేద సావదాయం, మన దేశాన్ని, అతః పూర్వ సాంవదాయాల్ని 
ఎంతగానో మార్చివేసిందని చెప్పాలి. అటు (కితమందుండిన ఈ దేశపు _వజల జీవన 
విధానాలు, సాహిత్యం, మతం, కళలు అన్నీ గూడా వేద (పభావితాలై ఎంతో 
జన్నత్యాన్ని, నాగరికతని వుంజుకున్నాయి. వేద సంహితలన్నీ మానవ జీవన విధాల 
వర్ణనలే. ఉదావారణకు మన సంగీతం బుగ్వేద, సామవేద జనితమని చెవుతారు. 
నిజం కూడ అలాగే కనుపిస్తుంది. సామవేద వఠనాన్ని సామగాన మన్నారు. సుస్యర 
బద్ధమైన ఈ సామగానం ఎంతో రంజకమైన, అతి వురాతన గానం అనవచ్చు. అయితే 
మధ్య ([పాంతంలోని కొన్ని దేశాల్లోని గానం కూడ ఈ విధంగానే వినబడుతుంది. ఈ 
ఆర్యుల సామగాన వద్ధతి వారి (వత్యేక సృష్టి లేక విధానం అని చెవ్పడానికి మనకి 
ఆధారాలేమీ లేవు. వీరీ పద్ధతిని ఇతర సాయ్యవదాయాల నుంచి _గహించినదేమో! ఏమైనా 
ఆ సాంవదాయం ఆర్యుల ద్యారా మన దేశంలో వవేనించి, మన జీవన విధానంతో 
పెనవేసుకునిపోయి మనదై పోయింది. ఇలా ఇతర స్మ్వావదాయాల నుంచి విషయాల్ని 
(గహించే, ఒక దేశ సంస్కృతి ముందుకు పయనిస్తూంటుందని మనకు తెలుసుగద! 

ఇంక మన విషయానిక వస్తే, వేద సంహితల్లో ఆ రోజుల్లో ఆ _వజలు, పూజా 
పునస్కారాల్లో, ఉత్సవ సందర్భాల్లో, సంగీత నృత్యాల్లో ఉపయోగించిన సంగీత 
వాయిద్యాలు అనేకంగా పేర్కొన బడ్డాయి : (1) 'అమఘటి” అంటే తాళాలు; (2) "భూమి 
దుందుఖి”, “దుందుఖి, “వనస్పతి” మొదలైన డవ్పులు; (3) “తూనవి, “నాడి” 
మొదలైన వేణువుల రకాలు; (4) “వని, కంది, 'గోధి మొదలైన వీణ రకాల 
వాయిద్యాలు. ఈ వాయిద్యాల్ని వారు ఎలా నిర్మించారో, వాటిలో రెండు, మూడు 


16 సంగీత వాయిద్యాలు 


తప్పిస్తే, వాటిని ఎలా ఉవయోగించారో తెలుసుకోవడానికి మనకి వర్దన లేమీ లేవు. 
(వస్తుతం మనం వాడే వాయిద్యాలకి వీటికి ఏమీ పోలికలు లేవని తెలుస్తూంది. పైన 
చెప్పిన పేర్లన్నీ నామ మ్మాతాలుగానే మిగిలి పోయాయి. అయితే ఈ నామాల్లోని పోలికలు 
మాతం ఆర్యుల నాగరికతలో ఇతర ఆసియా సాంపదాయాల _వభావం స్పష్టంగా 
కనిపిస్తుంది. ఉదాహరణకు వీణ అనే సంస్కృత పదానికి, వురాతన ఈజిప్షియన్‌ 
భాషలోని వదం, 'వీన్గు. (83660౧0. సుమేరియన్‌ భాషలోని వదం 'గిన్పన్‌ 
(౮15020). జపానీయుల భాషలో అది 'బివా (31౪/2) అయితే, చైనీయుల కది 
“పిపో (11084) అయింది. ఈ రకమైన పోలికల్ని ఊరికే ఆషామోషీగా తోసిపారవేయ 
వలసిన విషయం కాదు. 

ఉత్తర భారత దేశము మీదికి, వెర్షియనులు, మంగోలు జాతి సైన్యాలు దాడులు, 
జరిపిన కాలంలో మన దేశమున కొక వినూతనమైన అనుభూతి, చైతన్యము కలిగాయి. 
అటు(కితం మన దేశవాసులకు ఆయా దేశాలతో వాణీజ్య, మత వరిచయాలు 
లేకపోలేదు. కాని ఈ దాడులు జరిగిన తర్వాత వారిలో కొంత మంది మన దేశంలో 
నివసించడం జరిగింది. వారి ద్వారా మన నంగీతం, నంగీత వాయిద్యాలు కొన్ని 
మార్పులకు లోనైయాయని తెలియవచ్చింది. అటు తర్వాత వచ్చిన 9ల్పాల్లోను, 
బొమ్మల్లోను కూడా మన దేశపు సంగీత వాయిద్యాలు, మధ్యేషియాలోని వాయిద్యాలు 
ఒకే మాదిరిగా చితింపబడడం, సంగీతంలో కూడ సామాన్య పదాలు వాడుతూండడం 
జరిగింది. పదకొండవ శతాబ్దం నాటికి ఆ వపభావం మరింత స్పష్టంగా మహమ్మదీయ 
సాంపదాయం వలె నున్న ఒక ఛాయ (15120010 influence) తెలియవచ్చింది. 
అయితే దీనిని “సూఫతత్య వ్యాప్తి అనాలి కాని మవామ్మదీయ లేక ఇస్తాం సార్యపదాయమని 
చెప్పలేము. మన పురాణ గాథల్లో వత్యేకించి చెవ్పబడిన డమరు, వీణ, వేణువు వంటి 
వాయిద్యాల్ని “అవి మన దేశపు వాయిద్యాలి అని గుర్తించగలం. కాని పై చెప్పిన 
దాడుల తర్వాత మన సంగీత లోకంలో 'దావ్‌ి (Daff), ‘సక’ (Sitar), 
'శవానాయ్‌” (Shehana1) మొదలైన వారి వాయిద్యాలు మన దేశంలో చోటు 
చేసుకుని, వ్యాపించడం జరిగింది. కాని, కొన్ని ఇతర దేశస్థుల వాయిద్యాలు మన 
సంగీతంలోకి ఎలా (వవే?ించాయో, అలాగు (పతేకంగా మన దేశపు వాయిద్యాలు 
అనిపించుకునేవి ఇతర దేశాలకు (వపయాణం చేశాయి. వర్తక, వాణిజ్యాల కోసం ఇతర 
దేశాలకు పోయిన మన దేశస్థుల ద్వారాను, బౌద్ధమత ధర్మ _పబోధం కోనం వెళ్ళిన వారి 
ద్వారాను మన దేశ సంగీత వాయిద్యాలు తూర్పు దేశాల్లో బాగా వ్యాపించాయి. అలాగే 
మధ్యధరా పాంతానికి కూడ చేరుకున్నాయి. విల్లు _పాతివదికగా వుండే వాయిద్యాలన్నీ 
కూడ మన దేశం నుంచి వ్యాపించినవే అని బహుదేశ వండితాభిపాయం. 8వ శతాబ్దం 
నుంచి 15వ శతాబ్దం వరకు యవద్వీవం, సువర్ణద్యీపం, అంటే (పస్తుత ఇండోనీషియా 
దేశం మన దేశపు నాగరికత ననుసరించి తమ కళాజీవనాన్ని దిద్దుకంది. ఆ దేశంలోని 


సాస్కృతిక దృష్టి 17 


కొన్ని సంగీత వాయిద్యాల పేర్లు ఇలా వున్నాయి: (1) 'వడహి” (నంస్కృం=వటవా); 
(2) 'మురవి (సంస్కృతం=ము రజ; తమిళ్‌=మురసు); (3) “వంగ్సీ (సంస్కృతం=వం1); 
కాహల, ఘంట, భేరి మొదలైన పేర్లు ఇంకా ఉన్నాయి. 

ఈ రోజుల్లో పాశ్చాత్య దేశాల్లో మన సితార్‌, తబ్లా వాయిద్యాలు బహు (పచారంలో 
ఉన్నాయి. పాశ్చాత్య దేశాల సంవర్కం వల్ల మన సంగీతంలో అనేక మార్పులు వచ్చాయి 
గాని ఆదంతా (పస్తుతం మనం ఇక్కడ చర్చించడం సమంజసం గాదు. కొన్ని నిజాల్ని 
గుర్తించి, పేర్కొనడం మాతం అవసరం. వారి సంగీత వాయిద్యాలు మన దేశంలో బాగా 
చోటు చేసుకున్నాయి. వయొలిన్‌, హార్మానియం, బ్యాండ్‌ మేళములోని (band 
troupes) వివిధములైన వాయిద్యాలు, క్లారినేట్‌, బాగ్‌పైవ్‌, మొదలైన వాయిద్యాలన్నీ 
మనవారికి స్వాధీనమయ్యాయి. ముఖ్యంగా వయొలిన్‌, - విల్లునువయోగించే పద్ధతి 
మనదేశంలో పుట్టిన అభిపాయమేనైనా ఆ విల్లుపయోగంతోనే తయారైన వయొలిన్‌ 
మనవారు వాడడం మొదలుపెట్టారు. సుమారు ఒక శతాబ్వానికి వూర్యం, మృదాను 
ఫోర్చుసెంట్‌ జార్జిలో పని చేసే బ్యాండమేళమువారి వద్దనుంచి, ఈ వయొలిన్‌ 
వాయిద్యమును, బాలుస్వామి దీక్షితులు అనే ఆయన (గహించి, దాని నభ్యసించి, 
దానిపై మనకర్ణాటక సంగీతమును వాయించుట ఆరంభించినట్లు తెలియవ స్తూంది. 
బాలుస్వామి దీక్షితుల వద్ద ఈ వయొలిన్‌ వాయిద్యంలో ౧క్షణపాందిన వడివేలు అనే 
విద్వాంసుని, తిరువాన్కూరు మహారాజావారు ఆయన పాండిత్యానికి సంతోషించి, 
దంతపు వయొలినతో ఆయన్ని బహూకరించినట్లు తెలుస్తూంది. అలాగే క్లారినెట్‌ 
(Clarionet) వాయిద్యంగూడ, - అది బ్యాండుమేళంలోని వాయిద్యమైనా, - 
మనవారు అలవాటుచేసుకుని లలితమైన పాటలకు, తదితరమైన జానపద గేయాలకు 
ఉవయోగించేవారు. క్లారినెట్‌ వాయిద్యంలో స్యరాలు వలికించడానికి మీటలు (Keys) 
నొక్కి వాయించాలి. _కమేపీ, దానితో శాస్త్రియ సంగీతం కూడ వాయిస్తున్నారు. 
మీటలువయోగించే క్లారినెట్‌ వాయిద్యంలో, హోర్మానిమయంలోవలె కేవలం వట్టి 
స్వరాలు పలుకుతాయి కాని శాస్త్రీయ సంగీతం వలికించడం కష్టసాధ్యం. రాను రాను, 
నాదన్వరంలోని కన్నాల్ని వేళ్లతో కప్పి వాయించినట్టు, క్లారినెట్‌ కన్నాల్నికూడ 
కావలసినంతగా మూసి, తెరిచి వాయిచడం వల్ల సార్యపదాయశుద్ధమైన శాస్త్రియ 
సంగీతాన్ని వాయించడం కూడ నేర్చుకున్నారు. 

వోర్మొనియం వాయిద్యం వెల తక్కువగా వుండి, సులువుగా నేర్చుకునేదే కాకుండా, 
సులభంగా ఒక చోట నుంచి మరో చోటికి తీసుకుపోవడానికి వీలైన వాయిద్యం. ఆ 
కారణాల చేత (వజలు దాని నతి సులువుగా నేర్చుకుని, లలిత సంగీతం, జానవద 
సంగీతాల్లోను, హిందూస్తానీ సంగీతంలో కూడా ఉపమోగించడం మొదలుపెట్టారు. కాని 
కర్ణాటక సంగీతానికి దాని వినియొగం బహు తక్కువై పోయింది. పైన చెప్పినట్లు, 
శాస్త్రీయ మైన, గమక సార్యవదాయ సంగీతానికది అప్టే ఉపయోగించలేదు. అదీకాక 


18 సంగీత వాయిద్యాలు 


హార్మోనియంలోని స్వర విభజన వద్ధతి పాశ్చాత్యుల వద్ధతి (60021 tempermental 
scale) ననుసరించినది. అందువల్ల దానిలో మన సాంవదాయ స్వర విశేషాలు, 
గమకాలంకారాలు వాయించుట కంతగా వనికి రాలేదు. 

పాశ్చాత్య సంవర్కం వల్ల మన కేర్పడిన కొత్త దృక్పధం “వాయిద్య గోవృ"లని 
చెప్పాలి. అది మనకు ఏమీ కొత్త విషయం కాదు. కాని పాశ్చాత్య సాయవదాయం 
(వకారం, .వందల కొలది వాయిద్యము లువయోగించిన _వత్వేక కచ్చేరీలు 
(orchestras) చేయడం, వాయిద్య వివిధ నాద విేేషాల్ని ఏకీకరణ చేసిన 
(harmonized) సౌందర్యాన్ని వదర్శించడం, మన సార్యవదాయానికి కొంత విరుద్ధమని 
చెప్పాలి. మన సంగీత మంతా భక్తి మార్గంతో నాదోపాసన చేసి, ఒక భక్తుడు తాను 
తరించి, ఇతరులను తరింవ జేయుట కేర్పాకైన విధానం. అందువల్ల మన దేశంలో, 
పాశ్చాత్య దేశములలో వలె, గోష్టిగానములు, (వత్యేక వాయిద్య కూటముల కచ్చేరీలు 
(chorus singing and orchestral performances) విరివిగా (వచారం 
కాలేదు. వాయిద్య కూటముల కొరకు మన దేశములో (_వత్వేక రచన లేమీ లేవు 
(orchestral compositions). 

అయినా వాయిద్య కూటాలు మన దేశానికి కొత్త విషయమేమీ కాదు అని చెప్పడానికి 
అనేక నిదర్శన లున్నాయి. ఒకానొక సమయంలో 'కూటవి అనే పేరుతో వాయిద్య 
కూటము లుండేవి. (క్రీస్తు పూర్వం 200 సంవత్సరముల నాడు, భరతుడు తన 
నాటకానికి కాను వాయిద్య కూటవ విన్యానముల నువయోగించినట్లు చెప్పబడింది. ఈ 
గోష్టిలో వీణలు వాయించే వారే విధంగా కూర్చోవాలో, తాళ వాయిద్యము లెట్లమరవలెన్నో, 
పాడే వారెక్కడ నుంచి పాడ వలెనో సవిస్తరంగా చెవ్పబడింది. ఇటువంటి గోష్టులు 
మనకు కొత్త కాదు. “వంచమవాోశబ్ది వాయిద్య గోష్టి భగవత్సాన్ని ధ్యంలో ఆయన్ని 
సేవించుటకు వయోగించే వారు. ఈ వంచ వాయిద్యగోష్టు లీనాటికి గూడ కర్ణాటక, 
ఒరిస్సా, కేరళ రాష్ట్రములలో (వచారంలో వున్నాయి. వంచ వాయిద్యము లంకే - (1) 
కొమ్ము; (2) శంఖము; (3) ముఖవీణ లేక మొహోరి (000659); (4) ఢోలక్‌, 
తిమిల, ఇడక్క మొదలైన కాళ వాయిద్యాలు; (5) రూంజ్‌ లేక తాళాలు (Cymbals). 
ఇవి భగవంతని పూజా సమయంలో ఉవయోగించేవి. ఇవికాక తమిళనాడులో 'నయ్యడి” 
మేళం, కర్ణాటకలో “కరగి మేళం వచారంలో వున్నవే. ఈ రోజుల్లో వివాహాది శుభ 
కార్యములకు విస్తారముగా బ్యాండు (band troupes) వేళవుల 
నువయోగించుచున్నారు గద! అయినా, ఆకాశవాణి వంటి కళాపోషక సంస్థలు 
వాయిద్య గోమ్టలను (పత్యేక శద్ధతో నేర్పరచి, “వాద్యవృంది అనే పేరుతో కార్య(కమాలు 
నిర్వహిస్తూ బహుళ (వచారంలోకి తెచ్చినారని చెప్పక తవ్పదు. మిలిటరీ బ్యాండు 
మేళములు తప్ప, ఇతర బ్యాండు మేళములన్నీ కూడా మన దేశీయ సంగీతాన్ని 
వాయిస్తున్నారు. కాని ఈ విషయంలో పాశ్చాత్య దృక్పధం వేరుగా వుంది. వారు వాయిద్య 


సావ్మృతిక దృష్టి 19 


గోష్టులను కేవలం పాశ్చాత్య సంగీత కచ్చేరీల కొరకు ఏర్పాటు చేసుకున్నారు. పాశ్చాత్య 
సంగీతం చాలా భాగం స్వర సముదాయాల్ని వేర్వేరు వాయిద్యములలో వాయించడం, 
వేర్వేరు శృతుల మార్పుతో (shiftof tonic note) వాయించడం, అవి అన్నీ కలిసి 
ఒక అవ్లోాదకరమైన, సుందరమైన నాద విశేషంతో 'ఏకీ కృతగీతము”గా (harmonized 
100510) రంజింవ చేయడాని కేర్పడిన వద్ధతి. 

మన దేశములో స్యర మేళ వద్ధతి, 'వడ్డవంచమీ భావము, “షడ్డమధ్యమి 
భావముల వల్ల ఏర్పడ్డం చేత, మన సంగీతంలోని స్వరాలు అతి శుద్ధమైన నాద 
సౌందర్యంతో. కోతల కనిర్యాచ్యమైన ఆహ్లాదాన్ని, ఆనందాన్ని (వసాదిస్తూంటాయి. 
పాశ్చాత్యు లీవిషయంలో, శుద్ధమైన స్యరాల్ని కొద్దిగా మార్చి, వేర్వేరు వాయిద్యములు 
కలిసి వాయించునవుడు రంజకత్యమున కనుకూలముగ నుండునట్లు (harmonized 
or equal tempermental scale) సవరించుకొన్నారు. మన సంగీత మందట్లు 
గాక శుద్ధమైన స్యరమలు, గమక విశేషములతో కూడి రాగాలావన కత్యంతాను 
కూలములై, ఆనందదాయకము లవుతున్నాయి. మన సంగీతంలోని స్వరాలంకారాలు, 
నాద సౌందర్యం, సాశ్చాత్యుల వద్ధతికి కొంత వ్యతిరేకంగా ఉంటుందని చెప్పాలి. 

పాశ్చాత్య (వభావం కొన్ని విధాలుగా మనకి మేలు కూడ చేసింది. మన దేశంలో కూడ 
వాయిద్య గోమ్టలు తయారై అనేక (వయోజనాలు పొందుతున్నాయి. కేవలం భక్తి 
(వధానంగా విలసిల్లిన మన సంగీత మివుడు, సినిమాలలో పాటలకు, కధా, కథన 
సంర్భాల్లోను, సన్నివేశాల్లోను, రంజకమగు కల్పనలతో నాటకీయతని పోషించడానికి, 
అక్కడక్కడ నైసర్గికమైన విషయాల్ని కూడ సంగీతముతో చ్మితించడానికి ఈ వాయిద్య 
మేళములు చాలా ఉపమోగకరము లయాయి. ఉదాహరణకు : ఆశనిపాతం, భూకంపాలు, 
వర్షపాతం, వక్షుల కూతలు, అరణ్యక ధ్వనుల చితణ మొదలైన అనేకానేక సందర్భాల 
(వదర్శనానికి ఈ వాయిద్య గోవ్టులు చాల ఉవయోగంగా వుండి (వచారంలోకి వచ్చాయి. 

మన సాంస్కృతిక దృష్టిని గురించిన ఈ చిన్న సమీక్ష మన సాంఘిక జీవితంలోని 
వైవిధ్యము, దానితో పాటు కలిసిపోయిన నాగరికతను పెంపొందించే లక్ష్యాన్ని జ్ఞాపకం 
చేయాలనే కోరికతో చేసిన సమీక్ష, ఈ లక్ష్య సిద్ధికోసం మన దేశవు విభిన్న జాతులు 
ఎంతెంతగా తోడ్పడి, వురోగమనానికి దోవాదాలవుతున్నాయో తెలుసుకోవడం మన 
కవశ్య కర్తవ్యం గద! నాగరికత, సంస్కృతులు ఎంత అనాది సిద్ధంగా మనవైతే అంత 
(వత్యేక దృష్టితో వాటిని సంరక్షించుకోవడం మన విధి గద! 


3 
ఘన వాయిద్యములు 


లోవల గుల్ల లేకుండా లేక కాళీస్థలం లేకుండా, గట్టిగా వుండే వాయిద్యాలు ఘన 
వాయిద్యాలు (IdIophones). మొదటి ఘన వాయిద్యం, ఇదివరలో చెప్పినట్లు, 
మన శరీరమే. దానితో మనం పాడేటవుడు గొంతును, నోటిని, చేతులను ఉపమోగిస్తున్నాం. 
నృత్యంలో కాళ్ళతో తాళానికి సరివడే అడుగులు వేయడం, చేతులతోను, ముఖంలొను 
హావ భావ (పకటన, నవరసాల (వదర్శన మొదలైనవి జరుగుతాయి. వేద పరనంలో 
గూడ 'గానకి అని చెప్పబడే ఒక వ్యక్తి, కరతాళముతో వేద వరన గమనాన్ని సూచిస్తూ, 
పరన గోష్టిలోని వాడని వేదంలో చెప్పబడిది. ఈ రొజుల్లో నాదస్వర మేళాల్లోను, బ్యాండు 
మేళాల్లోను ఒక వ్యక్తి తాళం సూచించడానికి ఉంటాడని మనకు తెలిసిన విషయమే 
ఇంక చేతులు తప్పిస్తే, పాటలు పాడేటప్పుడు కాల గమనాన్ని సూచించడం, కరతోనో, 
రాతితోనో లోహంతో చేసిన వాయిద్యాలతోనో ఆదిలో జరిగి వుండవచ్చని మనం 
ఊపాంచుకోగలం. అలాగ అనాదిగా తాళగమన సూచన కోసం ఉవయోగించిన 
వాయిద్యాలు ఘన వాయిద్యాలే. 

ఘన వాయిద్యాల్లో నాదం - కంచుతో తయారైన తాళాలు, ఘంటల్లోను తప్ప - 
నిలిచి వినివించదు. నాదం నిలిచి వినిపిస్తే దానిలో స్యరస్థాయి, స్వరరంజకత్యం 
ఉంటాయి. జలతరంగం, కాష్టతరంగం మొదలైన వాయిద్యాల్లో నాదం కొద్దిగా నిలిచి 
వినివిస్తుంది గనుక వాటితో పాటలు, ఇతరమైన సంగీతం వాయించవచ్చు. 

ఘన నాయిద్యాల్లో అతి సామాన్యమైన వాయిద్యాలు క1రలు, గుండటి రింగులు, 
గజ్జెలు, మువ్యలు, చవ్పుళ్ళు చేసే వాయిద్యాల్ని ముందర చెప్పాలి. గట్టి వెదురు 
కరకు రంగు వేసిగాని, వెయ్యకుండా కాని కోలాటంలో ఉపయోగిస్తారు. కాని క1రలకి 
ఓ వైవున చిన్న మువ్వలు కూడ కడతారు, ఈ కోలాటం వెదురు కరకి 'దండి అని, 
“దండి” అని, కోలు” అని పేర్లున్నాయి. ఈ కోలాటాన్ని అనేక రకాలుగా మన ఆంధ, 
కర్ణాటక, కేరళ, తమిళ్‌నాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో బహుళ (వచారంగా మనం చూసే 
నృత్య విశేషమే. గుజరాత్‌లో దీనిని 'దండియారాన్‌' (Dandirya Ras) అనే పేరుతో 
కోలాట నృత్యం చేస్తారు.చాలా మంది కలిసి, పైనుంచి తాళ్ళు వేళ్ళాడతీసి, పాటపాడుతూ, 
ఒక్కొక్కళ్ళు కృరతో ఇంకొక పక్కనున్న క్యరను కొట్టి తాళం వేస్తూ, పైనుంచి వేళ్తాడే 
లాళ్లను వింతైన జడలు మాదిరిగా అల్లి, తిరిగి పాట పాడుతూనే ఆ అల్లిన జడను 


ఘన వాయిద్యములు 21 


విప్పేస్తారు, ఈ దండియారాన్‌ కోలాట నృత్యంలో దీన్నే తమిళనాడుతో 'పిన్నల్‌ 
కోలాటం” అంటారు. (చితం : 2) 

కేరళ రాష్ట్రంలో 'ఓణంి ఉత్సవాల్లో 'విల్లుకొట్టు' లేక 'ఓణవిల్లు' తయారు చేసుకుని 
దాంతో ఆడతారు. సన్నటి కొబ్బరి మట్టను విల్లు మాదిరిగా వంచి, విల్లులో తాడుకు 
బదులుగా వెదురు కర కట్టి, అది ఒక చేత్తో పట్టుకుని, ఇంకొక వెదురు కరతో దీన్ని 
కొడుతూ పాటపాడుతూ ఒక నాట్య విశేషాన్ని చేస్తారు. 

కాశ్మీర్‌లో “లద్బిషా' 
పాటలు పాడే వారున్నారు. 
మన వావ్యోళికోనం ఉపయో 
గించే వంవున్న చేతిక్కర వంటి 
ఇనప వూచకీి వంవుకు కొంచెం 
అవతల అడ్డంగా ఒక కర 
ముక్క బిగించి, ఆ మధ్య 
స్థలంలో లోహాపు చృకాలు 
చిన్నవి అమరుస్తారు. పాట 
పాడుతూ కర ఊపితే, తాళాని 
కనుకూలంగా ఓ ఇంపైన ధ్యని 
వినవ్‌ స ర్తాలటతతదిన. "రన్న 
“దవారా” లేక “లద్దిష౫’ (Dahara or Laddishah) వాయిద్య మంటారు. ఉత్తర 
భారతదేశంలో బిచ్చగాళ్లు “చుడియా” (Chudiya) అనే ఇంకొక వాయిద్యాన్ని 
వాయిస్తూ, పాటలు పాడుకుంటూ వస్తారు. ముంజేతిలో రెండు, మూడు లోవావు 
చక్రాలు తగిలించుకొని, చేతిలో ఒక కర ముక్కుచ్చుకుని, వెనక దెబ్బతో ఆ 
ముంజేతిలోని చకాల్ని కొడుతూ, పాటలు పాడతారు. లోవాం తాలూకు ఒక రకమైన 
జల్లినాదం విన సొంపుగా వినిపిస్తూంటుంది ఈ పాటల్లో. 





2. కోలు లేక డండ 


ఇంకా ఇలాంటి వాయిద్యాలు ఎ రకానికి చెందనివి కొన్ని ఉన్నాయి. అస్సాం 
రాష్ట్రంలో '“ఆవోనాగు లనబడే ఒక జాతి గిరిజనులు వయోగించే 'సాంకాంగ్‌’ (5002 
Kong) అనే వాయిద్య విశేషముంది. దీన్నే “బంగ్‌కేన్‌' లేక “షేకుు అను కూడ 
అంటారు. సుమారు 37 అడుగుల పొడుగు, 4 అడుగుల చుట్టు కొలత గల లావుగా, 
గుండంగా వున్న, బాగా ముదిరిన కర మొద్దుని ఓ వైవున ఎంతో(శమవడి తాలుస్తారు. 
తొలిచిన ఆ కర మొద్దు అర్థ చందాకారంలో అంచుల దగ్గర కొంచెం వల్పగాను, లోవల 
మొద్దు లాగా ఉంటుంది. ఈ గిరిజనులలో ఒక ఆచారం ఉంది. _బవ్యాచారులు, అవి 
వాహితులు అయిన యువకులంతా 'మూరుంగ్‌' (Moorung) అనే ఒక (వతే్యక 
స్థలంలో పడుకుంటారు. వీళ్లుండే చోట ఈ సాంగ్‌కాంగ్‌ వాయిద్యాన్ని ఉంచుతారు. దీని 


22 ఫంగీత వాయిద్యాలు 


అంచుల మీద చిన్న కర ముక్కలతో కొట్టి వాయిస్తారు. ఈ వాయించే విధానాన్ని బట్టి, 
అనేక రకాలైన సందేశాలు అందరికీ చేరుతూంటాయి. ఉత్సవాలు, నృత్యాలు మొదలైన 
వేడుకలకి ఒక మాదిరిగా వాయిస్తారు, ఎవరైనా శృతువులు వస్తున్నారు, జ్యాగత్తగా 
ఉండాలి అని చెవ్పడానికి ఇంకొక మాదిరిగా వాయిస్తారు. ఈ సాంగ్‌కాంగ్‌ వాయిద్యం 
బాగా.ముదురు క(షరతో చెయ్యడం వల్ల “ఖంగో మని బాగా మోగుతూ ధ్వని వినిపిస్తుంది. 
ఈ శకాబ్వారభంలో 'మిల్పు' అనే పాశ్చాత్యుడు ఈ గిరిజనులు నివసించే వదేళానికి 
పోయి, వాళ్ళ ఆచార్ల వ్యవహారాల్ని, వత్యేకించి వాళ్ళ సాంగ్‌కాంగ్‌ వాయిద్యాన్ని 
ఎంతగానోమెచ్చుకుంటూ వర్ణించారు. ఈ వాయిద్యానికి ఒక వైపుకు, నోరు తెరుచుకుని, 
నాలుక చాపి వున్న గేదె ముఖం (Motif) బొమ్మ చెక్కి తయారు చేస్తారట. 
మొళ్తానికిది చూడ్డానికి చిన్న నావ ఆకారంలో ఉంటుంది “ఫిజ్బ, వవువా (11 and 
Papua) ద్వీవ వాసులకి, ఇలాగే వాళ్ల నావల అంచుల మీద క్యరలతో గాని, తెడ్డు 
తిరగేసి వాటితో గాని వాయిస్తూ, సందేశాలివ్యడం, నృత్యాలకి, ఉత్సవాలకి గూడ ఇలా 
వాయిస్తూండడం అలవాటుందట. మిల్లు దొరగారు ఈ అస్సాం గిరిజనులు, ఈ ద్వీవ 
వాసుల అలవాటు చూసీ ఈ సాంగ్‌కాంగ్‌ వాయిద్యాన్ని తయారు చేసుకున్నారేమోనంటారు. 

పైన చెప్పిన సాంగ్‌కాంగ్‌ వాయిద్యా కారంలోనే, సుమారు రెండడుగుల పొడవైన 
వెదురు కృరను, రెండు గుణువుల మధ్యనుండే దాన్ని అర్థ చందాకారంగా వుండేట్లు 
కొంచె కోసి, దాని అంచుల మీద ఇంకో కరముక్కతో కొట్టి వాయిస్తారు. మన దేశపు 
ఈశాన్య భాగంలో, ఈ వాయిద్యం 'తుక్‌ దుతుంగ్‌' (Tak Dulrung) అనే పేరుతో 
(వచారంలో ఉంది. 

మధ్యవదేశ్‌లో “అబుజ్‌ మరియి లనే (Abu) Marnias) గిరిజనులు 
ఉవయోగించే 'కటోలా' (K3t01l2) అనే ఇంకొక వాయిద్యముంది. (తిభుజాకారంగా 
వుండే ఈ కర వాయిద్యాన్ని, రెండు భుజాల్ని గుల్లగా తొలిచి, పొడుగైన ఇంకొక 
భుజాన్ని అర్థ చం్యదాకారంగా తొలిచి, తయారు చేస్తారు, దీన్ని మెడలో కట్టుకుని 
వుల్లముక్కతో కొట్టి వాయిస్తారు. 

కొట్టి వాయిస్తే చితమైన ధ్యనులిచ్చే స్తంభాలు, విగహాలు కలిగిన దేవాలయాలు, 
మన దక్షిణ దేశంలో అనేక క్షేశాల్లో కనిపిస్తాయి. కర్ణాటకలోని హంపీ క్షేతంలోను; 
ఆంధలోని లేపాక్షి తాడివ్యతిలోను; తమిళనాడులోని మధుర, తిరునల్వేలి, 
అళగర్‌కోయిల్‌, తెన్మా?ి, కొర్తాళం, ఆళ్వార్‌ తిరునగరి, సుచీంందంలోను ఇంకా 
ఇతర్యతా కూడా అనేకం ఉన్నాయి. తిరునల్వేలి గుడిలోని మండవంలో ఎన్నో స్తంభాలు 
చక్కటి శబ్బాల్నిస్తూంటాయి. చూడ్డానికి కనుల వైభవంతో బాటు, అవి వాయిస్తే 
వినడానికి కూడ వినుల విందుగా వుంటాయి. ఇటువంటి కళా ఖండాల్ని సృష్టించిన 
మన ఇల్పుల నేర్పరితనాన్ని ఎంతైనా కొనియాడాలి. తంజావూరు గణేశ విగవాంలో 
అలా కొట్టి వాయిస్తే చక్కని ధ్వని వినవస్తూటుంది. అలాగే నంగు నేరిలో మన్మధుడు, 


ఘన వాయిద్యములు 23 


రతీదేవి విగహాలు చెవ్పుకోతగ్గవి. అయితే ఇవి మన సంగీతానికి ఎమన్నా 
(వయోజనమున్న కళాస్యరూపాలా అంటే, అది సందేవోస్పదమే అవుతుంది. వాటి 
నుంచి ఇంపైన ధ్యనులే తవ్ప, నుసన్యర మేమి వినిపించదు, వాటిని కేవలం వింత 
వస్తువులుగా పరిగణించవచ్చు. పైన చెప్పిన స్తంభాల్లో సప్తస్వరాలు వలికే స్తంభాలున్నాయి, 
కాని వాటి నాదం నిలిచి వినిపించే రకం కాకపోవడవల్ల సంగీత (వయోజనమేమీ 
ఉండదు. 

వాద్య గోష్టుల్లో, 'కాష్టతరంగ్‌' అనే వాయిద్యాన్ని మనలో కొంత మంది చూసివుండవచ్చు. 
ఇది మన దేశపు వాయిద్యంలా తోచడం లేదు. బవాశః దీన్ని ఇతర దేశాల్నుంచి 
తెప్పించి ఎవరో మన దేశవు పేరు పెట్టి వుండవచ్చు. ఏమంకే మన దేశవు గిరిజనుల్లో 
కాని, జానవదుల్లో కాని ఈ రకం వాయిద్యం కనివించదు, కాష్టతరంగ్‌ అన్నది కర 
చెక్కలతో చేసిన వాయిద్యంలా కనిపిస్తుంది. పొడుగైన రెండు కర చెక్కల మీద, వేరు 
వేరు పొడవు, దళసరి గల చిన్న కర ముక్కల్ని అమరుస్తారు, ఈ వలచని కర 
చెక్కలు, ఒక్కొక్క స్యరానికి ఒక్కొక్క చెక్క ఉండి, స్యరస్థాయి హెచ్చిన కొద్దీ వీటి 
పొడవు, దళసరి తగ్గుతూ వస్తాయి. ఈ కరర చెక్కల కింద వాయించే స్వరానికి తగ్గ లావు, 
సన్నము కలిగిన లోవావు గొట్టాలు అమర్చబడి వేళ్లాడు తూంటాయి. సన్నటి వెదురు 
పుల్లలతో ఆ చెక్కల మీద వాయిస్తే, ఆ ధ్వని, కింద అమర్చిన గొట్టాల్లో_వవేశించి నాదం 
నిలిచి వినిపిస్తూ ఇంవుగా ఉంటుంది. ఇంగ్లీషు భాషలో ఈ వాద్యానికి 'గ్లై_ లోఫోన్‌' 
(Xylophone) అని పేరుంది. ఈ గ్లెై_లోఫోన్‌కు పారంభదశ, ఆ(ఫికా దేశంలోని 
ఆటవికులు వాయించే వాయిద్యం వంటే తెలుస్తుంది. ఒక స్తీ కాళ్ళు బాగా చాపి 
కూర్చుంటుంది. కాళ్ళ మీద అడ్డంగా కొన్ని సన్నటి రాతి వలకలు అమర్చుకొని వాటి 
మీద కర వుల్లతో కొట్టి వాయిస్తే అదో రకం పాటలా వినిపిస్తూంటుంది. ఇండోనీషియా 
దేశంలో ఇదే రకం వాయిద్యం ఇంకా నేర్పరితనంతో తయారైంది, “గాంబాంగ్‌' 
(Gamabang) అనే పేరుతో (వచారంలో ఉంది. ఈ గాంబాంగ్‌ వాయిద్యంలో పెన 
చెప్పిన రాతి వలకలకి బదులు, కర చెక్క బద్దలు ఉవయోగించి వాటిని ఒక చృటము 
వైన బిగిస్తారు. ఇదే దేశంలో కర ముక్కలకి బదులు లోవావు కడ్డీలతో చేసిన 
వాయిద్యం కూడ 'నరోన్‌' (520%) అనే పేరుతో వచారంలో ఉంది. మన దేశంలో 
“నల్‌ తరంగ్‌ (Nal Tarang) అనే వాయిద్యాన్ని లోహపు గొట్టాలతో తయారు చేసి 
వాయిస్తున్నారు. 

అస్సాం రాష్ట్రంలో 'బొక్కా' అనే పేరుతో ఒక ఘన వాయిద్య ముంది. ఒక మీటరు 
పొడుగున్న వెదురు కరను ఒక వైవు చీల్చి, రెండో వైవు వట్టుకోవడానికి వీలుగా 
చెక్కుతారు. అక్కడ దాన్ని ఒక చేతితో వట్టుకుని, రెండో వైవున్న బద్దల్ని, ఒక దాని 
మీద ఇంకొకటి వడేట్టు వాయిస్తూంటారు. ఇది వాళ్ళ పాటల్లోను, నృత్యాల్లోను 
ఉవయోగిస్తారు. దీన్నే 'ఖెడ్డా' (Khedda) అనే ఏనుగుల వేటలో ఉవయోగిస్తారు. 


24 సంగీత వాయిద్యాలు 


ఏనుగులను పట్టుకోవడానికి ఒక గొయ్యి (తవ్వి, ఆ గోతిని మామూలుగా వట్టి నేలలా 
కనబడేటట్లు, ఆకు, అలమతో కప్పేస్తారు. చాలా మంది కలిసి ఈ టొక్కా లుచ్చుకుని 
చప్పుళ్ళు చేస్తూ, కేక లెట్టుకుంటూ ఏనుగును చుష్ర్టేసి ఆ గోతిమాదికి తోలేస్తే, అది ఆ 
గోతిలో పడిపోతుంది. దీన్నే “ఖెడ్డా' వేట అంటారు. దారాలతో కట్టిన ఈ టొక్కా లాంటి 
“లెబాంగ్‌ గుమని అనే పేరుతో వున్న వాయిద్య విశేషాన్ని, ఇటు (క్రితమే పరిచయం 
చేయడమైంది. (చితం : 1) 

అతి మనోహరమైన శబాలతోను, నాద విశేషాలతోను శోతల్ని ఆనందవరవశుల్ని 
చేసే ఘన వాయిద్యం, మనం తరుచుగా కచేరీల్లో వినే “మోర్పింగ్‌” లేక మూర్చంగ్‌ 
(Moorsing or Moorchang) అనే వాయిద్యం. దీన్ని ఇంగ్లీషులో “జ్యూస్‌ వార్డ్‌ 
లేక “జాస్‌ హార్స్‌’ అంటారు, కాని వోర్పు వీణలకి దీనికి ఏమీ పోలికలు లేవు. ఇది 
ఊరికే 7, 8 సెంటీమీటర్లు పొడవు గల వాయిద్యం. ఇది రాజాస్థాన్‌లోను, ఉత్తర 


(వదేక్‌లోని (బజ్‌ జిల్లాలోను ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణాదిన సంగీత కచ్చేరీల్లో 
తరుచుగా మోర్పింగ్‌ వాయిద్యం, కంజీర, ఘటం, 


మృదంగం మొదలైన తాళ వాయిద్యాలతో కలిసి, 

బాగా(వచారంలో వుంది. ముఖ్యాంగం, సన్నటి ఇనుప 

కడ్డీలతో వరమ శివుని (తిశూలాకారంలో ఉండి, ఆ 

కొనల నుంచి 5. 6 సెంటీమీటర్ల పొడుగ్గా, (కమంగా 

సన్నగిలే కాడలు మందుకు సాగి ఉంటాయి. ఈ కాడల 

మధ్య నుంచి ఒక సన్న నాలిక లాంటి ఊచ ఒకటి 

3. మూర్చింగ్‌ ముందుకు చొరుచుకుని కనిపిస్తుంది. ఇది నోట్లో 
పెట్టుకుని, _తశూలాకారంలో నున్న భాగాన్ని ఒక చేతితో వట్టుకుని, మధ్యనున్న సన్న 
గిలే కాడల్ని వళ్ళతో కరిచి పట్టుకుని, మందుకు చొరుచుకొని వచ్చిన 'నాలికిని చేతితో 
మీటుతూ వాయిస్తారు. ఇలా వాయిస్తూంపే, ఆ నాలిక నుంచి వచ్చే ధ్వనులు, నోటికి 
దగ్గిరగా వున్నందువల్ల, వాయించేటపవుడు నోటి ఆకారం మార్చి వాయించడం వల్ల, ఈ 
ధ్వనులకు ఒక విధమైన గురుత్వ సిద్ధి ([600[2%06) లభించి, వినడానికి ఎంతో 
సొంపుగా ఉంటాయి. ఈ వాయిద్యాన్ని పాందీ సాహిత్యంలో చతుర్పుజదాన్‌, సూరదాస్‌ 
మొదలైన కవులు పాటల్లో 'ముఖచంగ్‌' అని పేర్కొన్నారు. అహోబల వండితుని 
సంగీత పారిజాత (గంధంలో కూడ దీన్ని 'ముఖచంగ్‌” అని పేరొన్నాడు. (చితం : 3) 
“కిరికిట్టకి వాయిద్యం, దాని రకాలు మనకు చాలా వురాతనమైన వాయిద్యాలు. 
కర మీద పెట్టి రాపాడి చప్పుడు చేసే వాయిద్యాన్ని ఇంగ్లీషులో “స్క్రేవర్‌, రాన్స్‌, 
స్వై)డ్వులేటర్‌? (SCraper, rasp, stridulator) అంటారు. నిప్పు తయారు 
చేసుకోవడానికి దీని వంటి కరల్ని ఆటవికులు ఉపయోగించేవారని చెప్పబడింది. ఒక 
కరను చిన్న గుంట లుండేటట్లు చెక్కి, ఇంకో గట్టి కరతో దాన్ని రాపాడిస్తే, ఒక 


ఘన వాయిద్యములు 25 


రకమైన వింత ధ్వని పుడుతుంది. దీన్ని ఆటవికులు, గిరిజనులు పాటలు పాడేటప్పుడు 
కొన్ని రకాల నాట్యాల్లోను ఉపయోగిస్తారు. ఇతర దేశాల్లో కూడ ఇలాంటివి కనిపిస్తాయి. 
చెనా దేశంలో 'యు” (1) అనే పేరుతో వులి వెన్నెముకతో తయారు చేస్తారట. 
మెక్సికో దేశంలో ఒక వింతైన పేరు, 'ఒమిచిశహువాగ్‌త్లి (OMmichicahuagtli) 
తో ఎముకతో తయారు చేస్తారు. మన దేశంలో 'రుగబియి లేక 'దొడ్డురాజన్‌ అనే ఈ 
రకం వాయిద్యాల్ని వెదురు కషరతోనే చేస్తారు. 'కొక్కరి అనేదాన్ని ఇనవ గొట్టంతో 
చేస్తారు. పైన చెప్పినట్లు వెదురు కర మీద గుంటలు పడేట్లు చెక్కి, కొన్నింటిని 
మధ్యగా చీల్చి గూడ ఈ వాయిద్యాన్ని తయారు చేస్తారు. మధ్య అలా చీలిస్తే చవుడు 
ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది. వీటిలో కొన్ని రకాలకి ఓ కొసని ఆనవకాయ బురల్ని 
కూడ కడతారు. సవర జాతి ఆటవికులు దీన్ని 'రాగబ్బరాజనో అని అంటారు. 
'వెరియర్‌ ఎల్యిన్‌ అనే పాశ్చాత్యుడు, ఈ సవర జాతివారు దీన్ని పెళ్ళిళ్ళ సమయంలో 
ఎలా వినియోగిస్తారో వర్ణించి చేప్పేడు. ఎండు ఆనవకాయ బుర్రను ఒక చిప్పలా 
తయారు చేసి ఈ రాగబ్బరాజన్‌ వాయిద్యానికి ఒక చిగురున కడతారట. నెమలి 
కన్నులతో కూడ దీన్ని అలంకరిస్తారట. ఆ మీదట పెళ్ళికొడుకు తరఫు వారంతా ఈ 
వాయిద్యాన్ని వాయించుకుంటూ పెళ్ళికూతురు ఇంటికి వెడతారట. అప్పుడు 
పెళ్ళికొడుకుదీనికి తగిలించి వున్న ఆనవకాయ చిప్పను మద్యంలో ముంచి ఆ 
మద్యాన్ని మామగారి కందించాలిట. మామగారు ఆ మద్యాని తాను తాగి, తిరిగి దాన్ని 
మద్యంలో ముంచి పెళ్ళికొడుక్కి అందిస్తూ “నే నీ వేళ నా కూతుర్ని నీ కిస్తున్నాను. నేను 
అలా చెయ్యక తప్పినట్లయితే; ఈ ఆనవకాయ చివ్ప, ఈ వెదురు కర, నెమలి 
కన్నులు నా కెదురు సాక్ష్యం వలుకుతాయి.' అని అంటాడట. ఈ వాయిద్యం, సవర 
జాతి వారిలోనే కాక, శైవులు చేసే కొన్ని నాట్య సందర్చాల్లోను, మంత వరన 
సమయాల్లోను ఉపయోగ వడుతుందని, వదమూడవ శతాబ్దానికి చెందిన “జయి ఆనే 
నృత్త రత్నావళి _గంధకర్త పేర్కొన్నాడు.శెవులు ఎవత్యేకించి చేసే 'ఇవషపియి అనే 
దేశీయ నృత్యంలో, స్తీ పురుషులు కలిసి వవ్మితంగా వభూతి ధరించి, రుదాక్ష 
మాలలతో అలంకరించుకొని నాట్యం చెయ్యడానికి వస్తారుట. వాళ్ళ నాట్యానికి 
అనుసరణగా మృదంగం, 'కరాటి అనే బాకా, 'కిరికిట్టకి అనే సూక్తి వాయిద్యం 
(సోదివాద్దెం) ఉంటాయని చెప్పబడింది. అయితే ఇక్కడ కిరికిట్టక వాయిద్యాని కిచ్చిన 
వర్ధన కొంచెం తేడాగా కనిపిస్తూంది. 7, 8 సెంటీమీటర్ల మధ్య కొలత గల లావు, ఒక 
మీటరు పొడవుగల లోవావు గొట్టాన్ని, ఒక చిగురున పాము వడగ ఆకారంతో 
(Motif) తయారుచేసి, గొట్టం పైన గుంటలు చేసి, “కోని అనే కడ్డీతో రాపాడుతూ 
వాయించాలి అని చెప్పబడింది. పుస్తకంలోని బొమ్మల్లో కనబరచిన కీరికిట్టక వాయిద్యం, 
(వాసిన వర్ణన కూడ ఒక మాదిరిగానే ఉన్నాయి కాని, 'నూక్తి వదం దీనికి ఎలా 


ఉనాయి స్తుందో తెతాంుడం అది. 


26 సంగీత వాయిద్యాలు 


అయితే అస్సాం రాష్ట్రంలోని “రపోనీ” (Raponi) అనేది నిజమైన సూక్తివాయిద్యం. 
ఇది ఊరికే గుంటలు చెక్కిన వెదురు కర మ్మాతమే. గొట్ట మేమీ కాదు. ఒక మీటరు 
పొడుగైన ఈ వెదురు కర మీద నున్న గుంటల మీద ఇంకొక క్టరతో రాసి వాయిస్తారు. 
కర్ణాటక రాష్ట్రంలోని, వదమూడవ శతాబ్బానకి చెందిన హోయిసాల శిల్పాల్లో ఈ 
కిరికిట్టక వాయిద్యాన్ని బాగా చూడవచ్చు. అజంతా, ఎల్లోరా చితాల్లో గూడ చిన్న రకం 
కిరికిట్టకు వాయిద్యాలు కనిపిస్తాయి. 

జానవదుల్లోను, గిరిజన జాతుల్లోను గూడ అనేక రకాలైన వళ్ళాలు, - చిన్నవి, 
వెద్దవి గూడ సామాన్యంగా కనిపించే మున వాయిద్యాలు, “కథాకళి” బ్యాండు 
మేళంలో తవ్ప, వాటిని ఎక్కడా శాస్త్రీయ సంగీత కచ్చేరీల్లో మనం చూడం. 
అయితే అందులో చాలా రకాలున్నాయి. ఇవి అన్నీ కూడా ఒక రకం 
కంచుతో చేసినవి. వాటిలో సర్వ సాధారణమైనవి చిన్న రకం వెళ్ళాలులా ఉంటాయి. 
ఆ వళ్ళాన్ని చేతికి కట్టుకుని ఆ చేతిలోనే ఒక కషరతో కాని, లేక ఇంకొక చేతితో 
కాని వాయిస్తూంటారు. ఉత్తర హిందూస్థానంలోని “తాలి; కర్ణాటక, ఆంధల్లోని 
దానరులు వాయించే 'జగ్‌తే' లేక'జగంతె” అనే పళ్ళాలు; కధాకళి మేళంలో వాయించే 
'చెంకలి లేక “చెన్నలి వళ్ళాలు; తమిళనాడులోని “'సెమ్మన్కలంి వళ్ళాలు; ఆ 
వళ్ళాలన్నీ ఒకే రకాలు. ఇవన్నీ చదునైన వళ్ళాలే. కాని ఆగ్నే యాసియాలోని “'సీము” 
అనే వళ్ళెం చాలా పెద్దది, మధ్యభాగం కొంచెం ఎత్తుగా ఉంటుంది. ఈ మధ్య భాగంలో 
ఒక కన్నం ఉంటుంది. దానిలో నుంచి దారం కాని, తాడు కాని కట్టి వాయిస్తారు. 
కొన్నింటికి అంచు వద్ద కన్నముంటుంది. వాటిని కూడ దారంతో కాని, తాడుతో కాని 
వేళ్ళాడదీసి వట్టుకుని కర ముక్కతో వాయిస్తారు. ఈ కాలి, సీము వళ్ళాలనే, 
అంచుల వద్ద కొంచెం ఎత్తుగా వంగి వున్న వాటిని, భోజనం చెయ్యడానికి వాడుకుంటారు. 
(చ్మితం : 4) 

రాజాస్థాన్‌లో ఒక జానవద వాయిద్యముంది. ఆకారంలో చిన్నవి, పెద్దవి, 
వలచగానున్నవి, దళసరిగా వుండేవి వళ్ళాలు - అన్ని రకాలైనవి కూడా1 '/ మీటర్ల 
ఎత్తుగల ఒక ఇనప చటానికి కట్టబడి ఉంటాయి. ఈ వళ్ళాల ఆకారం, మందం, 
వైవిధ్యంగా వుండడంవల్ల, ఆ చటం మీద వున్న వళ్ళాలన్నీ కలిసి చేసే ధ్వనులు, 
సంగీత స్థాయిలో వున్న వేరువేరు స్వరాల్లా వినబడుతూంటాయి. దీన్ని 'కాష్ట తరంగ్‌', 
“నవ్‌తరంగ్‌ వాయిద్యాల వలె 'కాలితరంగ్‌” అనవచ్చునేమో! ఆశ్చర్యమేమంటే, చైనా 
దేశంలో కూడ “'యన్‌లో (Yun Lo) అనే ఇలాంటి వాయిద్యముంది. ఉత్తర 
భారతదేశంలో కూడ 'చిమ్టూ" (Ch1mMt2) అనే వాయిద్యం ఒకటి ఉంది. ఒక మీటరు 
పొడవుగా 'ఫోర్కు” (1010 ఆకారంలో రెండుగా చీలి వున్న ఒక ఇనవ వూచకి, చిన్న 
చిన్న వళ్ళాలు, కట్టబడి ఉంటాయి. దీన్ని భజనల్లోను, జానవద సంగీతాల్లోను, చేతితో 
వట్టుకొని తాళ వరసలో, ఊపుతూంటారు, లేకపోతే ఇంకో చేత్తో పట్టుకుని చటాన్ని 


ఘన వాయిద్యములు 27 





కొట్టి వాయిస్తారు. బాగా హెచ్చు స్థాయి ధ్వనులు వినిపిస్తూ చెవులకు చాలా ఇంవుగా 
ఉంటుంది. (చ్మితం : 5) 

ఈ వళ్ళాల కువయోగించే గుండటి ఇత్తడి రేకు కాని, కంచు కాని కొంచెం వంచి 
తయారు చేస్తే, అవే మన దేశం మొత్తం మీద ఏ విధమైన సంగీతంలో నైనా వినిపించే 
తాళాలు. ఇవి కూడ ఆకారాన్ని బట్టి, దళసరిని బట్టి అనేక రకాలుగా తయారవుతున్నాయి. 


28 సంగీత వాయిద్యాలు 


5 సెంటీమీటర్లు మొదలు, 30 సెంటీమీటర్ల వరకు అడ్డ కొలత గలవి, వాటి వంవులో 
(౧0౧౦౦౪17) కూడ తేడాల వల్ల అనేక ఆకారాల్లో తయారవు తున్నాయి. వీటి పేర్లు 
అనేకాలు. జలా, రయుల్లరి, కర్తాళ్‌., తాళి, తాళం, ఎలత్తాళం, కుళిత్తాళం మొదలైన 
పేర్లున్నవన్నీ చిన్న రకాల తాళాలు. రభూంజ్‌, రుల్లరి, (బపాత్తాళం, (బహ్మతాభం, 





5. చిమా 


ఎ 

బోర్తాళ్‌ మొదలైనవన్నీ బాగా పెద్ద రకాలు. ఇవి దేశమంతటా, ముష్టి వాళ్ళు, భజన 
గోష్టులు, వాయిద్య గోష్టులు, హరికథా కాలక్షీపాలు, వృత్య (వదర్శనాల్లోను, ఇంకా 
అనేకానేక గానాలకు వీటి నువయోగించని వారు లేరు; ఇవా వాటి చరిత చూడబోతే 
సింధు (పాంత నాగరికతని తెలిపే బొమ్మల్లో కూడ ఇవి 
బాగా విరివిగా కనిపిస్తాయి. వేదంలో కూడా “అటి” 
అనే నేరుతో ఇవి పేర్కొనబడ్డాయి. (చితాలు :6, 7) 

తాళాల్లాగే గంటలు కూడా దేశవ్యాప్తంగా కనబడని 
(వదేశం లేదు. తాళాల్లాగే గంటలు కూడ చిన్నవి, 
పెద్దవి అనేక రకాలున్నాయి. తాళాలు రెండుచేతుల తోను 
వేయాలి; గంట ఒక చేత్తోనే వాయించవచ్చు; వేళ్ళాడ 


6. మంజీరా లేక జలా గట్టి, మధ్యగా వుండే ఇనవ ముక్కను కదిపితే గంట 
మోగుతుంది. ఇంక తాళాలు, గంటలు కూడ ఇత్తడి, కంచులతోనే తయారు చేస్తారు. 


కొన్ని పెద్ద గంటల్ని, ఒక కర ముక్కతో కొట్టి, గంట ఆంచు మీద ఆ కృరను తగులుస్తూ, 
చుట్టూ తిప్పితే, ఒక రకమైన హెచ్చనాదం ఎంత సేవైనా వినిపిస్తుంది. ఈ రకం గంట 
వాయిద్యం మన దేశంలో 'జంగాలు అనే శైవులు వాయిస్తూంటారు. 

ఎండిపోయిన సారకాయలు మొదలైన కొన్ని కాయల్లో, వైపెచ్చు గట్టివడి, లోవలి 
పదార్థమంతా హరించుకు పోయి, విత్తనాలు మ్మాతం మిగిలిపోతాయి. అవి ఊపి 





ఘన వాయిద్యములు 29 





7. బోర్టల్‌ లేక _బవ్మాతల్‌ 


వాయిస్తే 'గల, గలి మనే ఒక వింత శబ్దం వేడుగ్గా వినిపిస్తుంది. అడవుల్లో ఇలా 
గలగల్లాడే కాయలు చాలా దొరుకుతాయి కనుక 'వాటిని గలగల్తాడించి వినోదించడం 
అక్కడ నుంచే వచ్చివుండవచ్చు. మన ఆంధదేశంలో చెంచుల వాళ్ళ దగ్గిర ఇలాంటి 
“'గిలబాదా” (౮112020642) వాయిద్యముంది. ఇంకా కొన్ని ఎండుకాయలు, ఒక కరకు 
కట్టి, అది ఆడించి వినోదిస్తారు. మధ్య(వదేశ్‌ లోని “బైగా” గిరిజనులు, తమ నాట్య 
సమయాల్లో కొన్ని రకాల చిన్న కాయల్ని, ఎండిపోయి గలగల్లాడే వాటిని, మొలకు 
కట్టుకొని నాట్యం చేస్తారు. ఓరవోన్‌ జాతి గిరిజనులు కూడ ఎండిపోయిన 'కనియారి”, 
“చంపా” కాయల్ని వెదురు కరకు కట్టి, వక్తుల ఈకలతో అలంకరించి, ఆ వాయిద్యాన్ని 
చక్కని వింత శబ్దాలతో వాయిస్తూ నాట్యం చేస్తారు. కొబ్బరి కాయను తొలిచి, లోపల 
కాళీ చేసి, అందులో చిన్న గులక రాళ్ళను వేసి, వట్టుకోవడానికి దానికి ఒక పిడి కూడ 
తగిలించి, అది (పస్తుతం నాట్యాల్లో 'రాట్లర్‌ (Rattler) అనే పేరుతో ఉపయోగిస్తున్నారు. 
ఈ రకం చిన్న వస్తువులు పిల్లలకు ఆడుకోవడానికి కూడ వనికి వస్తాయి. వీటినే 
'గిలిగింతలిని, “గిలకిలని పిల్లల ఆట వస్తువులుగా తయారు చేసి, ఉత్సవాల్లోను, 


30 సంగీత వాయిద్యాలు 


తిరునాళ్ళలోను అమ్ముకుంటారు. వీటిని చూసి, ఈ రకంగా లోవాంతోను, కరతోను 
తయారైన వాయిద్యాల్లో -'రుంజాుని”, 'ఖుల్‌ఖులా, “ఖున్‌ఖునా", 'గిల్కీ” అని అనేక 
రకాల వాయిద్యాలున్నాయి. (చితం : 8) 
పైన చెప్పిన ఇంపైన చప్పుళ్ళు, 
చేసే వాయిద్యాల్లోకే వస్తాయి, మన 
గజ్జెలు, మువ్యలు, చిరుగంటలు 
కూడ. గంట ఆకారాన్ని సుమారుగా 
వువ్వు ఆకారంలో తయారైన 
వాయిద్యమే అనాలి. గంట ఆకారం, 
దానిలో వేళ్ళాడే ఇనప ముక్క, పువ్వు, 
వువ్వులోని కీలకం మాదిరిగానే 
ఉంటాయి. అలాగే గజ్జి కూడ మొగ్గ 
రూవంలో చేయబడిన దనవచ్చు. 
వాటి నిర్మాణం ఎలా జరిగినా, అవి 
మన సంఘంలో బాగా వ్యాపించి, 
ఎంతో ఆదరణ పొందిన అలంకార 
8. జిలబడ వస్తువులు. మనుష్యులకే కాకుండా 
పశువులకు కూడ అలంకారం వీటితో జరుగుతూంది. నాట్యం చేసే వారికిది (ప(వధమ 
అలంకారం. ఉత్తర హిందూస్థానంలో వీటిని “'ఘూంగూ' అంటే, దక్షిణాది నిది 'గజ్జై' 
అయింది. అయితే వీటిలో చవుళ్ళే తవ్ప, నునాదంగల ధ్వనులు లేనందున, నాట్య 
సమయాల్లో వాడుతున్నారు కాని సంగీత లోకంలో వీటికి స్థానం లేకుండా పోయింది. 
నాట్యం నేర్చుకుని, (వదర్శన లిచ్చే వారి (వధమ (వదర్శనకు (66000) 'గజ్జెకట్టడ' 
మని, 'గజ్జెవూజ* అని ఒక (వత్యేక వేడుక సాగపదాయంగా వస్తూంది. 
గంటలు శాస్త్రీయ సంగీతానికి ఏ విధంగాను వనికి రాలేదు. కాని గంటల ఆకారంతో 
తయారైన పింగాణీ గిన్నెల “జలతరంగ్‌' (Jala Tarang) వాయిద్యం మాతం 
గోష్టుల్లోను, కొన్ని నాట్యాల్లోను కూడ (వచారంలో వున్నదని చెప్పాలి. ఈ గిన్నెల్ని ఆర్ధ 
చందాకారంలో పేర్చి. వాయిద్య కారుడు అన్ని గిన్నెలు చేతికి సులువుగా అందేట్లు 
కూర్చుని ఉంటాడు. గిన్నెల ఆకారం, దళసరి, ఎత్తుల్లోను స్వర స్థానాల్ననుసరించి 
వెద్దది గాను, హెచ్చు స్యరాలకి చిన్నవి గాను ఉంటాయి. న్యరాలు శుద్ధంగా 
వినిపించునంతమేరకు, గిన్నెలలో నీరు పోసి వాటిని సవరించి, రెండు చేతుల్లోను రెండు 
కర పుల్లలతో గిన్నెల అంచుమీద కొట్టి వాయిస్తాడు. ఈ గిన్నెలు నీటిలో వున్నందున, 
నాదం వినసొంపుగా వుండి, బాగా నిలిచే నాదంగా ఉంటుంది. జలతరంగ్‌ వాయిద్యతో 





ఘన వాయిద్యములు 31 


రాగ, కీర్తనలు, , స్వరం మొదలైన అంళాలన్నింటి తోను (వత్యేకం కచ్చేరీ చేసే 
వారున్నారు. ఈ వాయిద్యం మన దేశవు వాయిద్యమేనా అనే విషయం సందేహాస్పదంగా 
కనిపిస్తుంది. అలెగ్జాండర్‌ మన దేశం వచ్చి తిరుగు _వయాణంలో ఇక్కడ నుంచి ఈ 
జలతరంగ్‌ వాయించే వారిని కొంత మందిని తనతో తీసుకు వెళ్ళినట్లు కొంతమంది 
అభఖిపాయం, గాని దానికి తగ్గ నిదర్శన లేమీ లేవు. వాత్సాయనుని కామస్యూత 
(గంధంలో, చతుష్షష్టి కథలు పేర్కొంటూ 'ఉదక వాయిద్యాన్ని .ఆ విద్యల్లో ఒకటిగా 
పేర్కొన్నాడు. ఉదక వాయిద్యమంకే 'జలతరంగ్‌ అని కొందరి అభ్మిపాయం. ఇంకా ఈ 
వాయిద్యాన్ని 17వ శతాబ్దంలోని “సంగీత పారిజాత" (గంధకర్త, కొంతమంది హిందీ 
కవులు కూడ 'ఉదకవాయిద్య” మనే పేర్కొన్నారు. 

మట్టితో చేసిన కుండ జానవదుల కార్య(కమాల్లోనే కాక శాస్త్రీయ సంగీత కచ్చేరీల్లో 
కూడా బాగా (వచారంలో వుంది. జానవదుల సంగీతాల్లో ఉవయోగవడే 'ఘటి 
వాయిద్యాల్ని, మట్టితోను, కొన్నింటిని లోవాంతోను కూడ తయారు జేస్తారు. వాటికి 
“మట్కి” అని, 'గా(గీ’ అని, 'నూట్‌” అని పేర్లున్నాయి. ఈ నూట్‌ అనే ఒక రకం ఘటం, 
కాక్మీర్‌లోను, సింధురాష్ట్రంలోను బృందగానాల్లో బాగా _వచారంలో వుంది. ముఖ్యంగా 
'చకీ”, “రవూఫ్‌, 'సూఫియానాకలంి మొదలైన బృందాల్లో ఇది కనిపిస్తుంది. ఈ నూట్‌ 
వాయిద్యాన్ని వాయించే వాళ్ళు, దాన్ని ఒళ్ళో పెట్టుకుని కాని, తొడ మీద పెట్టుకుని 
కాని, దాని మూతి పైకి వుంచి, మూతి మీద, (పక్కల మీద చేత్తో కొట్టి, తాళ వరనలతో 
అనుసరణగా వాయిస్తారు. మన దక్షిణాదిని సంగీత కచ్చేరీల్లో వినే ఘటం, _వత్వేకమైన 
మట్టితో, అంతటా సమంగా కొల్పి, జ్మాగత్తగా తయారు చేసింది. ఈ ఘటం వాయించే 
వారు, చొక్కాను తీసివేసి, ఘటాన్ని పొత్తి కడుపుకు ఆనించి వాయిస్తారు. పొత్తికడుపు 
కదలికలను స్వాధీనంలో వుంచుకొని వాయించి నందువలన ఘట వాయిద్యంలోని 
నాదం ఎంతో ఇంవుగా, హృద్యంగా మనోవారమైన ధ్వని వేషాలతో వినివిస్తూంటుంది. 

ఈ ఘన వాయిద్యాల విషయంలో ఒకమాట చెప్పాలి. అవన్నీ ముఖ్యంగా తాళ, 
లయ పోషకాలు. వాటిలో మనకు, సంగీత _పయోజనం బవాకొద్ది మ్మాతమే అనాలి, 
మన సంగీతమంతా సుస్వర బద్ధమైన రాగ విరాజితము, గమకయుక్త మైన స్వర 
రంజకముగా పెంపొందిన ఆనంద రూవం. ఘన వాయిద్యాల్లో చాలవాటికి నాదం నిలిచి 
వినివించదు. మన సంగీతాని కతిముఖ్యమైన గమక సౌందర్యం వాటిలో నిలబడలేదు. 
ఈ కారణాల వల్ల ఘన వాయిద్యాలకు మన శాస్త్రీయ సంగీతంలో విశేష (పాధాన్యత 
లేకుండా పోయింది. 


4 
డోలు న్‌ 


చర్మంతో కప్పిన వాయిద్యాలన్నీ “అవనద్ధ వాయిద్యము'లని మన సంగీత (గంధాల్లో 
చెప్పబడింది. అవనద్ధ అంటే కప్పినవి అని అర్థం. ఒక కర వస్తువునో గిన్నెనో, 
చృటాన్నో తోలుతో కవ్పి, దాన్ని వాయిద్యంగా ఉపయోగిస్తే అది అవనద్ధ వాయిద్య 
మవుతుంది. డోళ్ళకిది సామాన్య వదమైనా, 'వుష్కరి అనె ఇంకొక మాట కూడ 
సాంవదాయంగా వస్తూంది, భరతుని నాట్య శాస్త్రంలో 'వుష్కర'* (00గ6) నామం ఎలా 
ఏర్పడిందో ఒక కథగా చెప్పేడు. స్వాతి అనే ఒక మహర్షి స్నానార్థం ఒక కొలను దగ్గరకి 
పోగా, ఇందుడా సమయాన్నే వెద్ద వర్షం కురిపించాడట. వర్షం కురుస్తోండగా, ఆ వర్గపు 
చినుకులు తామరాకుల మీద వడి, -తామర, అంటే వుష్కర అని కూడా అర్థం వుంది, 
- ఆ శబా లాయనకెంతో (కోతపేయగా, లయ బద్ధంగా వినిపించాయట. ఇంటికి 
వెళ్ళిన తర్వాత, ఆ అనిర్వాచ్యానందాన్ని ఆయన మరచి పోలేక, 'విశ్వకర్మ'ను పిలిచి, 
తను విన్న శబ్దాల వలె ధ్వనించే వాయిద్యాన్ని తయారుచేసి పెట్టమని కోరగా, విశ్వకర్మ 
“పనవి, 'దర్గుర అనే వాయిద్యాలను తయారు చేసి ఇచ్చాడట. 

ఇది వరలో మనం (వస్తావించిన ఘన వాయిద్యాలు, అంతగా మన శాస్త్రీయ 
సంగీతోప యుక్తాలు కాకపోయినా, ఈ అవనద్ధ వాయిద్యాలు మట్టుకు, - ఊదే 
వాయిద్యాలు (wind Instruments) వలె, - మన నంగీతానికి, కచ్చేరీలకు 
ఎంతగానో తోడ్పడి బహుళ (వచారంలో వున్నాయి. వీటిలో శుద్ధమైన నాదం నిలిచి 
వినివిస్తుంది. అవసరమైతే ఆ నాదం మొక్క స్థాయిని కాని, స్వరాన్ని కాని మార్చి, ఎన్నో 
రంజకమైన ధ్యని వేషాలతో, నిశితమైన హెచ్చు, తగ్గులతో వలికించ వచ్చు. కాళ 
లయ విశేషాల్ని _వదర్శించడానికివి లేకపోతే సంగీతమే సంవూర్ణం కాదు. ఉదావారణకి 
మృదంగం, తబ్లా, డోలు మొదలైన వాటిని చెప్పవచ్చు. 

డోళ్ళ తయారీలో రెండు రకాల వర్మిశమలు అమల్లో వుంటూ వచ్చాయి. ఒకటి కర, 
రెండు మట్టి వర్మిశమలు. ఒక చెట్టు కొట్టసి, దాని కాండాన్ని తొలిచి, లావైన గొట్టం లేక 
సిలిండర్‌ (CylInder) ను తయారు చేసి, దాన్ని ఒక వైవునో లేక రెండు వైపులనో 
చర్మంతో కప్పి డోలు తయారు చేయడం చాలా కాలం నుంచీ మనకు తెలిసిన వద్ధతే. 
బహుశః (పారంభ దశలో వీటిని బాగా పెద్ద ఆకారంలో తయారుచేసి, ఒక వైవునే 
చర్మంతో కప్పి, నేలమీద నిలబెట్టి వాయించడం అలవాపై వుండవచ్చు. అలాటి 


డోళ్ళు 33 


వాయిద్యాలు ఈ నాటికి మన(పాంతంలో 'రొంజి లేక 'రుంజి అనే పేరుతో కనిపిస్తాయి. 
ఆధునికంగా ఈ 'రుంజిలను లోహంతో తయారు చేస్తున్నారు. ఆ(ఫికా దేశంలోను, 
మెక్సికోలోను కూడ, ఇలాంటి డోళ్ళు ఇటీవల కొన్ని కనిపించాయి. వాటిలో కొన్నింటి 
పొడవు 3 మీటర్ల వరకు కూడ ఉందని చెపుతారు. మన దేశంలో వాటి ఆకారమంత 
పెద్దగా లేకపోయినా, అస్సాం రాష్ట్రంలో “ఖరం” అనేది, మన రాష్ట్రంలో రెడ్లు వాయించే 
“ఢోల్‌” మొదలైన వాయిద్యాలు ఈ రకానికి చెందినవే. కేరళ రాష్ట్రంలో కొబ్బరి చెట్లు 
బాగా విస్తారం కనుక, కొబ్బరి చెట్టు నరికి, దాని మొదలుతో ఈ రకం డోలును తయారు 
చెయ్యడం అలవాటుగా వుండేదని తెలుస్తూంది. ఆధునికంగా ‘లేత? (162025) 
మొదలైన యంకాలు వచ్చిన తర్వాత, వీటిని చిన్నవిగా ఇంకా నైపుణ్యంతో తయారు 
చేయడం నేర్చుకున్నారు. 

మట్టి ముద్దను కుమ్మరి వాని అవసరం కూడా లేకుండానే, ఎలా కావలిస్తే అలా 
మలుచుకుని, వస్తువులను తయారు చేసుకోవడం సులువే. కుమ్మరి సారె (చకం) 
సహాయం దొరికాక కుండలు, మూకుళు, కూజాలు మొదలైన ఎన్నో ఆకారాలతో 
ప్మాతలు తయారు, కావడం జరిగింది. అందుచేత (పారంభ దశలో మట్టితో తయారైన 
డోళ్ళన్నీ ఒకే ఆకారంలో వుండేవని తెలుస్తోంది. రానురాను కుమ్మరి వాళ్ళ నైపుణ్యంతో, 
'దర్గుర అనే కుండ ఆకారంలో వున్న డోలు, 'తాషా' అనే మూకుడు ఆకారంలో వున్న 
వాయిద్యం, 'తుంబకర్నీ అనే కూజా ఆకారంలో వున్న వాయిద్యం, మొదలైనవి 
తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాగా లావైన గొట్టం అంటే సిలిండరును, రెండు 
'వైవుల (కమంగా సన్నంగా వుండేట్లు తయారుచేస్తే, “బ్యారెల్‌” (942౫61) ఆకారంలో 
వుండి, మృదంగాకారంలోకి వస్తుంది. అది కూడ కుమ్మర్లు సులభంగా చేయవచ్చు. 
ఆదిలో అలాగ మట్టితో చేసిన నృుదంగాలు తయారై వుండాలి. అయితే మట్టితో చేసిన 
వాయిద్యాన్ని, బద్దలైపోకుండా కాపాడ్డం చాలా కష్టం. మృదంగం ఆ కారణం చేత తిరిగి 
కఠతో తయారు ఆవడం మొదలైంది. ఆ మార్పులోనే కృరతోనే కాకుండా లోవాంతో 
కూడ తయారు చేయడం ఆరంభంచి ఉండాలి. 'ఖోల్‌ అనే ఉత్తర భారత దేశవు 
వాయిద్యం (వస్తుత కాలంలో కూడ మట్టితోనే తయారు చేస్తున్నవ్పటికీ, మృదంగం, 
వఖావాజ్‌ మొదలైన వాయిద్యాలు ఇవుడు క్యరతోనే చేస్తున్నారు. అలాగే డగ్గా అనే 
వాయిద్యాన్ని వూర్యం మట్టితో చేసేవారు. ఆధునికంగా కర, లోహాలతో తయారు 
చేస్తున్నారు. 

ఇంకో విషయమేమంటే, ఈ డోళ్ళకు పెట్టిన పేర్లనుబట్టి, వాటి (పారంభ దశలో 
వంటకు, నిలువ చేసుకోవడానికి ఉపయోగించే కుండలని తెలుస్తోంది. ఆ కుండల 
మూతులను తోళ్ళతో కప్పి, కృరవుల్లతోనో, చేతితోనో వాటి మీద వాయించడం 
జరుగుతూండేది. ఉదావారణకు (దవిడ భాషలోని కొన్ని డోళ్ళ పేర్లు, “వరి, “వరె, 
“విర, మొదలైన సేర్లు. వంట కుండలకి, నిలువ చేనుకునే పాతల పేర్లు కూడ ఇవే. 


34 సంగీత వాయిద్యాలు 


భూమిలో లోతైన గోతులు (తవ్వి, వాటిని వలచని చెక్కలతోనో నారతోనో, 
చర్మాలతోనో కప్పి, ఆటవిక జాతుల స్త్రీలు దాని మీద గెంతుతూ నాట్యం చేయడం 
వాళ్ళ వేడుకల్లో ఒకటి. ఇండోనిషియా, మలేషియా మొదలైన ఆగ్నేయ (పాంతాల్లో 
ఇలాంటి గోతుల్ని ఇటీవల కనుక్కున్నారు.వేద సాహిత్యంలో 'భూమి దుందుఖి ఒక 
రకమైన తాళ వాయిద్యంగా పేర్కొనబడింది. ఒక గోతిని ఎద్దు మొదలైన జంతువుల 
చర్మంతో కప్పి, ఆ చర్మం చిగురునున్న తోకను కూడ దాని మీద వాయించడానికి 
ఉవయోగించే వారని తెలుస్తూంది. అయితే ఇలాటివి తరువాత తరువాత, మట్టి 
కుండలు, క్యరతో చేసిన వాయిద్యాలు వచ్చాక కనడకుండా పోయాయి, 

వాదయవూర్య కంగా, (శద్ధతో చేసే వనుల కన్నిటికీ, ఒక దైవిక శక్తిని ఆపాదించి, 
సాంకేతికంగా వూజలు చేయడం, మన కనూచాన సార్యవదాయం, డోళ్ళను తయారుచేసి, 
(వప(వధమంగా వాయించే సమయాల్లో కూడ, ఈ విధమైన వూజలు చేయడం, 
ఆటవికుల వద్ద నుంచి వస్తూన్నా ఆచారాన్నే మన మీనాటికీ అనునరిస్తున్నా. మన 
రాష్ట్రంలోని బైసన్‌ కొండల్లో నివసించే గిరిజనులతో కూడ, కొన్నాళ్ళ (క్రితం వని చేసిన 
'ఫ్యూరర్‌ హైమన్‌డో్‌్‌” (Furer Heimendorf) అనే జర్మన్‌ దేశస్థుడు వాళ్ళ 
అలవాట్లను వర్ణిస్తూ ఇలా చెప్పాడు. 'బైనన్‌ కొండల్లోని గిరిజనులు డోళ్ళను తయారు 
చేయడానికి, కరను వూర్తిగా లోవల. బైటా దొలిచిన తర్వాత, తోలుతో దాన్ని 
కప్పేటవుడు, ఒక కోడి విల్లను కొసి, ఆ రక్తం కొంత డోల్లోపోసి, ' ఈ డోలు మాకు ఊరికే 
స్పృశించినంత మ్యాతాన, పెద్ద శబ్దాలతో నిండి, మా కానంద (వపదమపుగాక' అని 
మంతంతో (పార్థన చేసేవారట. “ఓరవోన్‌' జాతి గిరిజనులు కూడ, ఏ విధమైన కొత్త 
ఆయుధాలు, వనిముట్లు, నంగీత వాయిద్యాలు, వని చేయడం (పారంఖించినా, వసువు 
వూసి అలంకరించి - దీనికి వీళ్ళు వెళ్ళి చేయడం అంటారట - పూజలు చేయడం 
ఆచారమేనట. ఈ ఆయుధాల్లోను, వనిముట్లలోను, వాయిద్యాల్లోను, ఏవో దైవ 
శర్తులిమిడి వున్నాయని, వాటిని వూజించి నంతృప్తి వరుస్తేనే కాని అది మనకు వశం 
కావని, పైగా పూజించక పోతే మనకు కీడుకూడ కలుగుతుందని వారి నమ్మకమని 
చెవుతారు. కొత్త కార్యమేది తలపెట్టినా, టెంకాయ కొట్టడం, పూజలు చేయడం ఈనాటికి 
మనందరికీ అలవాటే. ఆఖరికి కొత్త బట్టలకి కూడ వనువు “బొట్టు పెట్టడం మన 
కలవాతే. 

ఆధర్వణ వేదంతో 'దుందుఖి” అనే వాయిద్యాన్ని, స్తుతి చేస్తూ, ఇలా చెప్ప బడింది. 
“ఓ దుందుఖి ! వనస్పతితో (వనస్పతి = కర) చేసిన నీ వాక మహానాయకుని వంటి 
దానివి. నువ్వు సింహంలా గర్జించి, మా శ్యతువులను వాడల గొట్టి, మాకు విజయాన్ని 
(వసాదిస్తావు,” అని చెప్పబడింది. ఈ దుందుఖి యుద్ధ సమయాల్లోనే గాక, శాంతి 
సమయాల్లోను, మత వరమైన వూజా సమయాల్లోను కూడ, ఉవయోగంలో వుండేదని 
తెలుస్తూంది. వాజిపేయమనే యజ్ఞంలో, రధాల వందేలు జరిగేవని, ఆ వందేల 


రోళ్ళు త్‌ 


(వదర్శన చాలా వైభవంగా చేసేవారని తెలుస్తూంది. ఆ వందెం జరిగే స్థలంలో 17, 18 
దుందుభులను అమర్చి, పోటీదారుల నుత్తేజ వరుస్తూండే వారని చెప్పబడింది. ఇంకా 
ఈ దుందుఖి వాయించేవారికి, వేణును వాయించేవారికి, తాళము వేసేవారికి, తదితర 
వాయిద్యకారులకు కూడ, మకర సంక్రాంతి సమయంలో చేసే మహావత పూజల్లో, 
తర్పణలిచ్చి వూజించాలని చెప్పబడింది. యజ్ఞ సమయాల్లో దేవతా తృప్తికోసం 
తర్పణలివ్యడం సామాన్యమైన పూజా విధానం. 

డోళ్ళను ఈ విధంగా భక్తి భావంతో ఆరాధించడం, కాల్యకమంగా జరుగుతూనే వుంది. 
భరతుని నాట్య శాస్త్రంలో వివిధ మృదంగాల వూజా విధానం ఇలా చెప్పబడింది. 
“సంగీత శాస్త్రాన్ని బాగా అవగతం చేసుకుని, రాగద్వేషాల కతీతుడైన, ఉత్తమ సంజాత 
కళాకారుడైన వండితుడు, వాస్త, చిత్త నక్షతరా?లో చందుడు కనబడే శుక్ష వక్షమందు, 
ఒకనాడు వవితుడై, పేడతో అలికిన మూడు మండలాల్ని (0170612 places) 
తయారు చేసుకోవాలి. మొదటిదైన _(బవ్మా మండలమందు ఆ లింగాన్ని ఉంచి, 
వువ్వులు, తేనె, వరమాన్నము తోను; రెండవ దైన రుద మండలమందు ఊర్థ్వ కాన్ని 
ఉంచి, గోధుమ అరికెలతోను వూరీలతోను, వుష్పములతోను; మూడవ దైన విష్ణు 
మండలమందు ఆంకికాన్ని ఉంచి, పుష్పములు, అరి?లు, విండములతోను నైవేద్య 
సహితమైన పూజలు చేయవలెనని చెప్పబడింది . ఇందులో (వత్యేకంగా, ఉమ్మెత్త 
(datura), గన్నేరు (Oleander) పూవు లుపయోగించాలని చెవ్పబడింది. 

కైలాస వాసియైన వరమ శివుడు, అవాజ్మాన గోచరమైన ఆనంద స్వరూవంతో, 
సనక సనంద నాది యోగుల రక్షణ కోసం, దర్శన మిచ్చాడు. ఆ సమయంలో ఆయన 
చేసిన అనంద నాట్య భంగిమలతో నవో, ఆయన చేతిలోని “ఢక్క” (డమరు వంటి చిన్న 
వాయిద్యం) వాయిద్యం నుంచి వెలువడిన శబ్బాలే మన కక్షర నమామ్నాయమై, లోక 
కళ్యాణ (వదమైంది అని మన వురాణ (గంధాలు చెపుతాయి. ఇది మన 
ఆధ్యాత్మికౌన్నత్యానికి, ఆనందమయ కళారాధనకు _వబల నిదర్శనం. సృష్టి స్థితి, 
లయ కారకమైన ఓంకార (పణవ న్యరూవమైన దీ జగత్తు, మన హైందవులకు. 

వైన చెప్పిన మూడు రకాలైన ఆలింగ్య, ఊర్థ్వక, ఆంకిక మృదంగాల పేర్లను బట్టి, 
వాటిని వాయించే విధానం మనకు కొంత తెలుస్తూంది. ఆలింగ్య అనే మృదంగాన్ని, 
ఎడమ చేతికి, నడుముకు మధ్యగా వుంచుకుని (కౌగిలొంచుకొన్నట్లు) కుడి చేత్తో దాని 
ముఖం మీద వాయించడం, అనగా ఒక వైవునే వాయించడం; ఊర్థ్వ్యక మృదంగాన్ని 
నిలబెట్టి, ఈ నాటి మన తబలా, చండ వాయిద్యాల్ని వాయించినట్లుగా వాయించడం, 
దీన్ని కూడ ఒర వైవునే వాయించడం; ఆకింక అనే మృదంగాన్ని ఈ నాటి మృదంగ, 
ధోలక్‌, భోల్‌ వాయిద్యాల్ని వాయించినట్లు. రెండు వైపులా వాయించడం జరుగుతుంది. 
భరతుని నాట్య శాస్త్రంలో ఈ విధానాలు నూచింవబడ్డాయి. కొంతమంది వండితులు, 
ఈ విషయాన్ని గురించి, ఇక్కడ చెప్పిన మృదంగం అనే వదానికి మూడు రకాల 


36 సంగీత వాయిద్యాలు 


మృదంగాలు లేవని, ఆ రోజుల్లో ఒకే మృదంగానికి మూడు భాగా లుందేవని, కలిసి 
వాయించవలసిన ముఖాలు మూడుండేవని భావిస్తున్నారు. ఈ రకమైన గందరగోళ 
అభ్నిపాయానికి నిదర్శనంగా, మన శిల్పాల్లోను, శిల్పాల తాలూకు బొమ్మల్లోను, ఒక 
వాయిద్యకారుడు నిలబడి వున్నట్లు, రెండు మృదంగాల్ని నిలబెట్టి, ఒకటి అడ్డంగా 
వుంచి వాయించుతున్నట్లున్న బొమ్మలు కనిపిస్తున్నాయి. ఉదావారణకు, అజంతా, 
ఎల్లోరాల్లోని బొమ్మలు. 

వైన వివరించిన మృదంగాల విభజన, వాటిని వాయించే విధానాన్ననుసరించి 
జరిగింది. అది గాక మృదంగాల ఆకారాన్ని బట్టి కూడ ఇంకొక విభజన జరిగింది. 
మొదటి రకం 'మారీతకి అంటే కరక్కాయ అకారంలో లావుగా వుండి, (కమంగా రెండు 
ముఖాల వైవుకి సన్నగిల్లుతూ ఈ నాటి 'డోలు' ఆకారంలో వుండేవి. రెండవ రకమైన 
'యది ధాన్యపు గింజ ఆకారం కూడ, మధ్య లావు, (కమంగా రెండు వైపులకు సన్నగా, 
ఈ నాటి మృదంగాకృతిలో వుండేది. మూడవ రకం, 'గోపుచ్చ' ఈకారంలో బహుశః ఒక 
వైవు లావుగా వుడి, ఇంకొక వైపుకు (కమంగా సన్నగిల్లే ఈ నాటి 'ఖోల్‌' వాయిద్యం వలె 
వుండేవి. 

(వన్తుతం మన అవగాహాన కోనరం, అవనద్ధ వాయిద్యాల్ని, కొట్టి వాయిరణవి 
(struck instruments); గీసి గాని లేక రుద్ది గాని (౧౦066 instruments) 
వావియించేవి అంటే ముంజేతితో గాని, వంచిన సన్న కృరతో గాని ముఖం మీద రుద్దిగాని 
లేక గట్టిగా నొక్కుతూ గీసిగాని వాయించే రెండు రకాలుగా విభజిస్తే సరిపోతుందనిపిస్తుంది. 
కాని ఇలా రుద్ది వాయించే రకాల నంఖ్య చాలా తక్కువ. కొట్టి వాయించే రకాల సంఖ్య 
బాగా ఎక్కువ. వీటిలో తిరిగి ఉవశాఖలాగ, చృటాలతో చేసిన ముఖాలు గలవి, లేనివి; 
వివిధాకారాల్లో వున్నవి, అనేక రకాలైన ముఖాలున్న వాటినిగా విభజించవచ్చు. ఈ 
వివరాల్ని _కమంగా తెలుసుకుందాం. 

చృటాలతో చేసిన ముఖాలు గల వాయిద్యాల్లో, మొదట కృరతోగాని, లోవాంతో 
గాని చటం తయారు చేసుకుని దాని మీద చర్మాన్ని బాగా బిగిస్తారు. వీటిలో తరుచుగా 
చ(టవు అడ్డ కొలత వున్న లోత కంటె కొంచెం ఎక్కువగా వుంటుంది. చర్మం ఒక వైపు 
గాని, రెండు వైవులా గాని బిగింవబడుతుంది. ఈ రకంలోని సామాన్యమైన వాయిద్యం, 
“సూర్యమండలం, చందమండలంి లేక 'సూర్యవిరై, చందపిరై అనే వాయిద్యం. ఇది 
తరుచుగా మన రాష్ట్రంలోను, తమిళనాడులోను కనబడుతుంది “పిరైై అంటే డోలు 
అని అర్థం. సూర్య, చంత అనే మాటలు ఆకారానికి సంబంధించినది. 25 సెంటిమీటర్లు 
అడ్డ కొలత గల ఒక గుండని లోహ చటానికి, (పత్యేకంగా తయారు చేసిన చర్మాన్ని 
బిగిస్తారు. దీనికే నూర్యమండలం లేక సూర్య పిరై అని పేరు ఇలాగే చందమండలం 
లేక చందవిరై, అర్థ చందాకృతిలో తయారు చేసి, దానికి చర్మాన్ని బిగించి, రెండు 
పిరెలకు ఒకొక్క లోవావు పిడి ఉంచుతారు. ఈ లోవావు పిడి చిగురున, దారములతో 


డోళ్ళు 37 


చుట్టి, వంపుగా వుండే లోవావు రేకు చృటానికి (Metal band) బిగించి ఉంటుంది. 
ఈ రేకు చటాన్ని తలకు తగిలించుకుని ఈ వాయిద్యాన్ని చిన్న కృరలతో 
వాయిస్తారు. (చితం : 9) 
దేశంలో అంతటా బాగా 
విరివిగా కనపించే వాయిద్యాల్లో 
'డప్పు ముఖ్యమైనది. వాటి 
ఆకారం, నిర్మాణం, - ఇక పేర్లు 
సరేసరి, - ఒక్కొక్క (పాంతంలో 
ఒక్కొక్క లాగ ఉటాయి. సర్వ 
సాధారణంగా వాటిని కర బద్దతో 
కాని, లోవావు రేకుతో కాని 
గుం|డంగా వంచి, చటం 
తయారుచేసి, చర్మం బిగిస్తారు. 
రాజాస్థాన్‌లోని 'ఘెరా' అనే డప్పు 





ముఖాలు, 7,8 ముక్కలు 
గుండంగా వంచబడి ఉంటాయి. 


ఈ చర్మాన్ని బిగించడంలో 


9. చందపిరై లేక సూర్యపిరై 


తేడాలున్నాయి ఒక్కొక్కప్పుడు 
చర్మాన్ని చటం మీద పరచి, చటంలో చిన్న కన్నాలు పెట్టి, ఆ కన్నాల్లోకి చిన్న 
సన్నటి పుల్ల ముక్కలతో బిగించ వచ్చు. ఒరిస్సాలోని "చెంగు" రకం డప్పు ఈ విధంగా 
ఉంటాయి. కర్ణాటకలోని కొన్ని రకాల డప్పుల్ని దారపు డాళ్ళ తోటి, చిన్న గుండని 
'రింగులతోను బిగిస్తారు. సాధారణంగా చర్మం, చటం మీద చదునుగా, అంచు 
మీదకు చిన్న మేకులతో దగ్గిర దగ్గిరగా బిగింవబడి ఉంటుంది, ఈ డవ్పుల్ని మెడలో 
తగిలించు కొని, నిలువుగా నిలబెట్టి, చేతులతోగాని, చిన్న వుల్లముక్కలతో కాని 
వాయిస్తారు. ఈ డప్పులన్నీ జానపద సంగీతాల్లోను, గిరిజనుల్లోను విస్తారంగా 
కానిపిస్తాయి. బిచ్చగాళ్ళలో కొంతమంది వీటిని పాటకు తాళంగా వాయిస్తారు. ఇవి 
శాస్త్రీయ సంగీతంలోగాని, సంగీత కచ్చేరీలకు గాని ఉపయోగపడేవి కావు. దీనికి 
“డప్పు”, డాప్లీ అని పేర్లున్నాయి. ఆరబిక్‌ భాషలో దీన్ని 'గ్యాఫ్‌ (DAaff) అంటారు. 
దక్షిణ దేశంలో వీటికి వివిధములైన పేర్లున్నాయి. తమిళ్‌ నాడులో దీన్ని 'తమ్మెప్పె, 
తప్పెట్లై' అంటే, కర్ణాటకలో దీన్ని 'తమ్మటె, తప్పెకొ అంటారు. తెలుగులో 'తమ్మాట, 
తప్పెట” అంటారు. ఈజిప్షియన్‌ భాషలో దీనికి 'తిమిబిటుటి అనిపేరు. ఈ పేర్ల 
పోలికలవల్ల కొంతమంది పండితులు, ఇది ఈ జివ్న దేశాన్నుంచి మన దేశానికి, 
స్తీలంకకు దిగుమతి చేయబడ్డ వాయిద్యమని ఆభ్మిపాయ వడుతున్నారు. క్రీలంకలో 


38 సంగీత వాయిద్యాలు 


దీనికి “తమ్మికెమ్మ” అని పేరు. మవారాష్ట్రలోను, కర్ణాటకలోను దీన్ని 'హలిగె” 
అంటారు. కన్నడ ఖావలో 'వాలిగె అంటె చదునైన కర చెక్క అని అర్థం, అంటే 
చదువైన ముఖము గలదన్నమాట. అందువల్ల దీనికీ పేరు వచ్చి వుండవచ్చు. 
మవొఖారతంలోను, నాట్య శాన్తలోను దీన్ని 'వటవా అని నంబోధించారు. 
మధ్యయుగంలో వటవా అనే వదాన్ని డోళ్ళకు కూడ ఉపయోగించినట్లు తెలుస్తుంది. 
దీనికే ఇతర మైన పేర్లు, 'దయరి, 'చంగొ, 'కరచ।కి మొదలైనవి ఉన్నట్లు 
తెలుస్తోంది. (క్రీస్తుకు వూర్యకాలంలో దొరికిన “భర్‌వాతొ (BhAarhut) బొమ్మల్లోని 
ఒక తమషా బొమ్మలో, కొతులు కొన్ని ఈరకమైన డవ్పులు వాయించుకుంటూ 
ఊరేగుతున్నట్లు , 5 కోతులు ఒక ఏనుగు మీద ఎక్కి స్వారీ చేస్తున్నట్లు, ఇంకొక కోతి 
ఒక బాకా (౧౧౫౦౧౦౧ ఊదుతున్నట్లు చూవబడింది. (చ్మితం : 10) 





10. డాఫ్‌ లేక తమ్మెట 


ఈ డ్యాఫ్‌ రకంలోనే చిన్న రకం, అంటే సుమారు 35 సెంటీ మీటర్ల అడ్డకొలతగల 
కర చృటంతో కాని, లోహా చృటంతో కాని చేయబడిన దాని పేరు, “ఖంజరి” అంటారు. 
దీన్ని సాధారణంగా చేతులతోనే వాయిస్తారు. ఈ ఖంజరీ అనేదాన్లో ఒక ముఖ్యమైన 
తేడా, దాని చ(టంలో మధ్య మధ్యన చిన్న రేకు బిళ్ళలు కూడ అమర్చబడి, 





సిందీ సారంగి 







న =. 






క + 
we =. 
ees పచ 





ene నే , 
అ 


అజ కనా temay 





నంతూట్‌ 





“rags 


హరం 


ల 








వంచముఖ వాయిద్యం 





డోళ్ళు 39 


వాయిస్తోంకే 'జిన్‌ జిన్‌ మని (tINnkle) ఒక చక్కని ధ్వనితో వినిపిస్తూంటుంది. ఇది 
జానవదుల వాయిద్యమే. పాశ్చాత్యదేశాల్లో దీన్ని 'టాంబురిన్‌ (tAMmbounine) 
అంటారు. ముఖ్యంగా ఆ దేశాల్లో 'జిప్నీ లనే బోయ జాతివాళ్ళు వాయిస్తూంటారు ఈ 
వాయిద్యం ఉత్తర భారత దేశ మంతటా బాగా వ్యాప్తిలో వుంది. అయితే వీటిలో పైన 
చెప్పిన  చృటం మధ్యలో రేకు చృకా లుండవు. దక్షిణాదిన దీన్ని జానవదులే కాక, 
శాస్త్రీయ నంగీత కచ్చేరీల్లో సహిత, మృదంగ, ఘటం, మోర్పింగ్‌ మొదలైన లయ 
వాయిద్యాలతో కలిసి కంజీరాని కూడ ఆదరిస్తున్నారు. సంగీత కచ్చేరీల్లో ముఖ్యమైన 
గాయకుడు, గాయని లేక వాయిద్య కారుడు, ఒక కీర్తనో, వల్లవోపాడి, స్వర కల్పన చేసి 
ముగించిన తర్వాత, 2,3 లయ వాయిద్యాలు అనుసరించేవి ఉన్నప్పుడు, ఈ లయ 
వాయిద్యాల సామర్థ్య (పదర్శన కోసం, వారికి కొంత వ్యవధి ఇవ్యడం సాంవదాయం. 
అపుడు మృదంగం, ఘటం, కంజీర మొదలైన తాళ వాయిద్యాలన్నీ చేరి, 
తాభళమున కనుగుణంగా, తాళ లయ విన్యాసాలతో, మొదట ఒక్కొక్కరు (వత్వేకంగా 
(గోతల కెంతో రంజకముగా వాయించి, ఆఖరికి ఆందరు కలిసి మృదంగ శబజాలతో 
కూడిన నిర్దిష్టమైన విన్యాసాలతో ఎంతో రక్తిగా ముగింపు చేస్తారు. దీన్ని "తని ఆవర్తం'” 
లేక “తని” అంటారు. 

పైన చెప్పిన డప్పులకి, ఖజరి వాయిద్యాలకి వాడే చర్మం గొరె, మేక, ఎద్దు, గేదె 
చర్మాలు సాధారణంగా వాడుతున్నారు. కంజిరాకు వుట్టుకు “ఉడుము” 
(1gwana) చర్మం వాడతారని (పసిద్ధి. దీనిలో చర్మం మొదట వాయిద్యాన్ని తయారు 
చేసేటవుడే అంటించి బిగిస్తారు కనుక ఈ వాయిద్యాన్ని, - మృదంగం, తబ్లా, 
వాయిద్యాల్లో శృతి మార్చినట్లు, - శృతి మారి వాయించడానికి వసతి లేక ఏర్పాటు ఏమీ 
లేదు. కాని ఇటీవల పాశ్చాత్య దేశాల్లో చూసి, చర్మాన్ని చృటానికి బిగించేటప్పుడు 
“స్కూ” మేకు (506౫౫5) లువయోగిస్తున్నారని తెలుస్తూంది. స్కూ మేకులతో 
చర్మాన్ని బిగిస్తే, దీన్ని వేరు శృతులకు కూడ మార్చి వాయించడానికి వీలవుతది. 
చర్మానికి ఒక సాధారణ గుణముంది. వర్షాకాలంలో వున్నట్లుగా, చల్లటి గాలి తగిలితే 
అది ముడుచకొని పోయి, కొంత వదులై, దాని శబ్ద, 'డబ్‌డబ్‌' మంటూ మందగిలి 
పోతుంది. అలాంటవ్పుడు దానికి కొంచెం వెచ్చగా నివ్పువేడి తగిలిస్తే, తిరిగి అది 
'ఖంగ్‌' మనే మంచి ధ్యనితో మోగుతుంది. అలాగే వేసవిలో వేడివల్ల కావలసిన శబ్బాని 
కంకె ఎక్కువగా (మోగే (వమాదముంది. అటువంటవ్పుడు వాయిద్యం వెనకవైపు 
చర్మంమీద కొన్ని నీళ్ళ చుక్కలు చల్లి నరిచేస్తుంటారు. 

పైన చెప్పిన డప్పులు ఒక వెపు మాతం చర్మం బిగించిన రకాలు. వీటిలో రెండు 
వైవులా చర్మం బిగించి, రెండు ముఖాలున్నవ కొన్ని చోట్ల కనిపిస్తాయి, ఈ చటం 
డప్పులకు వాడే చటం లాంటివే కావడం వల్ల ఒక ముఖానికి, ఇంకొక ముఖానికి మధ్య 
వుండే దూరం తక్కువగా వుంటుంది. కనుక దాన్ని వాయిస్తే, ఆ నాదం “లోతు లేని 


40 వంగీత వాయిద్యాలు 


నాదం” లా ధ్వనిస్తుంది. ఇలాంటి డప్పుల్లోవే, కేరళలోని “మురిచెండి అనేది, 
ఒరిస్సాలోని “చడ్చడి” అనే డప్పు రకాలు. సుమారు ఇలాంటి ఆకారం కలదే, లఢభ్‌ 
(పాంతాల్లోను చుట్టు వట్ల కనిపించే 'గ్నా' అనే డవ్పు. దీని చటానికి రెండు వైవులా 
తోలు బిగించి చటం మీద రంగులతో బొమ్మలు కూడ వేసి వుంటాయి. దీనికే ఒక 
పొడుగైన పిడికూడ ఉంటుంది. దీన్ని ఒక రకం వంవుగా వున్న కషరతో వాయిస్తారు. 
దీనిలో పెద్ద రకాలైనవి కూడ ఉన్నాయి. వీటిని 'గ్నాచెన్‌' అంటారు. ఇవి పెద్ద చటాల్లో 
వేళ్ళాడేట్లు బిగించి, బౌద్ధమత పరమైన తాం(తిక వూజల్లో వాయిస్తారని, - ఇవి 
వాయిస్తే, కొపానికి గురైన దేవతలందరి కోవం తొలగిపోయి, శాంతిస్తారని (వసిద్ధి. 
లడఖ్‌, భూతాన్‌, నేపాల్‌, టిబెట్‌ (పాంతాల్లో నివసించే బౌద్ధ మతాన్ననుసరించే 
“షెర్పాలు” చేసే లామా నాట్యాలకు (12021500 Dances of the Sherpas) 
“గ్నాఛమ్‌” అని పేరు. అవ్పుడీ 'గ్నా' వాయిద్యాన్నిద్దరు వాయిస్తారు. మిగతా ఇద్దరు 
తాళాలు వాయిస్తారు. అనంత విశ్వంలోని సృష్టి లయ విన్యాసాలు గౌతమ బుద్దునికిలా 





1. గ్నా 


డోళ్ళు 41 


తెలిసివచ్చింతో, ఈ 'గ్నా' తాలూకు ధ్వనులు జ్ఞావకం చేస్తూంటాయని చెప్పుకుంటారు. 
పరమశివుని 'డమరు” వాయిద్యానికి కూడ ఈ రకమైన ఆపాదన లున్నాయి. ఇంకా ఈ 
మషెర్పాల్లో రోగుల, రోగ నిదానానికి, కారణ నిరూపణకు, చికిత్సకు కూడ ఈ వాయిద్య 
మువయోగ వడుతుందని చెపుతారు. (చితం : 11) 

ఇదివరలో చెప్పినట్లు, డోళ్ళ తయారీ చాలా నులవైన వని. ఒక చెట్టు కొట్టి, ఆ 
మూలాన్ని కొవలసిన ఆకారంలో, లోపల, పైన చెక్కివేసి, దానికి రెండు వైవులా 
చర్మంతో కప్పడం, అనాదినుంచి వస్తూన్న అలవాటుగా కనిపిస్తుంది. ఈ నాటికి కూడ, 
అస్సాంలోని “ఖరమ్‌ (Kharram) వాయిద్యం, ఆంధలోని రెడ్లు, మహారాష్ట్రలోని 
'ధన్లార్‌” జాతివారు, ఉవయోగించే డోలు, చాలా పెద్ద ఆకారాల్లో తయారై, వాళ్ళ 
నాట్యాల్లోను, ఇతర పనుల్లోను ఉవయోగ వడుతున్నాయి. సింధు నాగరికతను చూపే 
బొమ్మల్లో కూడ, ఒక బొమ్మలో ఒకడు, వాడి తొడల ఎత్తుకు వేలాడే పొడుగుపాటి ఢోలు 
వాయిస్తూన్నట్లు కనివిస్తుంది. 

డోళ్ళ జాతిలో “భేరి” వాయిద్యాన్ని ముఖ్యంగా చెప్పాలి. ఇవి చాలా పెద్దవిగా 
తయారై, ఎక్కువ ధ్వని చ్చేవిగా వుండి, ఉత్సవాల్లోను, వేడుక సమయాల్లోను, యుద్ధ 
సమయాల్లోను బాగా ఉవయోగవడేవని తెలుస్తూంది. రామాయణ కధలో హనుమంతుని 
బంధించి నపుడు, రావణుడు ఈ భేరీని, శంఖాన్ని వాయించమని ఆజ్ఞాపిస్తాడు. రామ, 
లక్ష్మణులు యుద్ధంలో మూర్చ నుంచి తేరుకున్నవుడు వానరులంతా ఈ భేరి, 
మృదంగ, శంఖాల్ని వాయిస్తూ నంతోషించారని చెప్పబడింది. మవోభారతంలోకూడ 
యుద్ధ భటుల నుత్తేజ పరచడానికి, ఇతరమైన వాయిద్యాలతో సహా ఈ భేరి వాయిద్యా 
న్నువయోగించినట్లు చెప్పబడింది. బోధిసత్వుని జాతక కధల్లో, ఒక దానిలో ఇలా 
చెప్పారు.“'బోధిసత్యుడు, వారణాసి (పాంతాన్ని ఒక1[గామంలో వుట్టి, తన కుమారునితో 
కూడ, ధనార్జన కోసం ఒక 'సంతికు వెళ్ళి, వర్తక వ్యాపారాలు ముగిసిన తర్వాత, వారు 
తిరుగు వయాణంలో వుండగా, వారి ధనం దొంగిలించడం కోసం, కొంతమంది దొంగలు 
తరముకు వచ్చేరట. క్యురవాడది గుర్తువట్టి, దొంగల్ని భయపెట్టి మోసం చెయ్యడం 
కోనం, భేరీ వాయించడం మొదలుపెట్టి, విరామం లేకుండా అతి త్వరితంగా 
వాయిస్తున్నాడట. తండి అది చూసి, “మధ్య మధ్య విరామా లిచ్చి, భేరీ వాయిస్తే, 
ఎవరో మహారాజు గారీ మార్గాన్ని వయనిన్తున్నట్లు దొంగలనుకుంటారు. విరామా 
లివ్యకుండా, బొత్తిగా తరుచుగా వాయిస్తే వాళ్ళకు మనం భయవడి వాయిస్తున్నా 
మనుకునే (వమాద ముంది, జ్యాగత్త!” అని కొడుకుని మందలిస్తాడు. కొడుకు, తండి 
మాటను లక్ష్యపెట్టక, వదేవదే వాయిస్తూనే ఉన్నాడట. దొంగలది విని, కొంతసేపు 
భయంచేత, దాక్కుని, ఇంకొంచెం సేపు ఈ అతి తరుచుగా వస్తున్న చప్పుళ్ళ తీరు 
విని, “వీశ్ళెవరో రాజులు కారు. వారి వద్ద న్వరక్షణ కోసం సిబ్బంది ఎమీ ఉండదు అని 
తెలుసుకుని, ధైర్యం చేసి వచ్చి, వీళ్ళిద్దరినీ చూసి వట్టుకుని, వారి వద్దనున్న 


42 సంగీత వాయిద్యాలు 


ధనాన్నంతా కొల్లగొట్టరట'. అని ఈ కధ, - ఒక్కొక్క పనిని కావలసిన పరిమితిని దాటి, 
ఎక్కువగా చస్తే. దాని (వయోబజనర్త జెదిపోయు.షవమాదమురదని: సూచించడానికి 
పేర్కొనబడింది. 

పదమూడవ శతాబ్దంలోని సంగీత రత్నాకర _గంధంలో ఈ భేరీ నిర్మాణాన్నిలా 
వర్ణించి చెప్పబడింది. 65 సెంటీఈమీటర్ల పొడవుగాను, సెంటిమీటర్ల అడ్డకొలత గల 
ముఖాలతో, ఈ భేరీ వాయిద్యాన్ని రాగితో తయారు చేస్తారన్న ఒక ముఖాన్ని చేతోను, 
ఇంకొక ముఖాన్ని 'కోణి అనే కర ముక్కతోను వాయిస్తారని చెప్పబడింది. ఈ భేరీల్లో 
'రణఖేరి” అని, 'ఆనదభేరి” అని, “'మదనభేరి” అని రకాలున్నియని, ఆనంద భేరిని 
గొల్లవారు తమ నాట్యాల్లోను, మదన భేరిని 'ధమర్‌' పాట పాడేటవుడు అనుసరణ 
కోసం ఉపయోగిస్తారని చెప్పబడింది. 

ఈ రోజుల్లో డోళ్ళలో అనేక రకాలు కనిపిస్తాయి. పెద్ద రకాల్ని 'ఢోన్‌' అని, చిన్నవాటిని 
ధొలక్‌' అని అంటారు. “బ్యారెల్‌” ఆనారరలోసి: పళ్ళకు కూడా జరం పేరుగా ప్రతి చున 
రాష్ట్రంలోను, తమిళ్‌ నాడులోను కూడ “పరబ అనే జక రకం దతుంది ఈ “వరకు 
వాయిద్యం, రెండు చిన్న రకం డోళ్ళను కలిపి వక్కవక్కల్ని క 
వాయిద్యం “కొన్ని చోట్ల దీనిలో ఒకటి కృరతోను, ఇంకొకటి ఇత్తడి త 
కావచ్చు వీటిలో కరతో చేసినదానికి 'వీరువనంి అని, ఇత్తడితో చేసిని 

ల 


“వెంగలపంబె' అని పేరుంది. దీన్నికూడ మెడమీద నుంచి, తొడల వద్దకు బె 


డె 

(ల 

tJ 

0 

లు 

అ ౨4 
న్‌ 

Cx 


వాయిస్తారు. ఈ పంబ వాయిద్యకారులు తామొక _వత్వేక తరగ 
పను కొన పారి -తెగను 'వరబత వారమని పెపఫకుటాతు:. దాత 12) 

శులని. చళ్ళు. రతాల్తా, 

కేరళలోని “చండి వాయిద్య మంత 

ప్రసీదెన వాయిద్య ముఠకొకటి లేదనీ 

బెప్పాలి, ఈ చంబ వాయిద్యాన్ని 

“కధకలి నృత్యాల్లోను, 'కూడియాట్టం' 

లోను, ఇంకా ఇతర్మతాను ఉపయో 

గిస్తారు. ఈ చండ వాయిద్యాన్నే 

కర్ణాటకలో యక్షగానాల్లో కూడ 

వాయించడం కద్దు. పనస కృరతో 

గుండంగా చేసిన, రెండు ముఖాలు 





గల ఈ వాయిద్యాన్ని, మెళ్ళో నిలు 
వుగా వేళ్ళాడ వేసుకుని ఒక ముఖం 
మీదే రెండు చేతుల్లోను రెండు కర 
12. పంబై ముక్కలతో వాయించడమొక వేషం. 


దోళ్ళు 43 


ఈ చండ వాయిద్యాల్లోని రెండు, మూడు రకాల్లో - (1) “ఉరుట్టు చండి అంటే ఎక్కువ 
లయ విన్యాసాలతో వాయించేది; (2) “విక్కు చండి అంటే ఒకే పెద్ద దెబ్బతో 
ఆాళంకోసం వాయించేది. మొదలైన రకాలున్నాయి. సాంచీ ఇల్పాల్లో, ఒక ఇల్పంలో, 
విదేశీ యుద్ధ భటులు ముందుగా ఈ వాయిద్యాన్ని వాయిస్తూ నడిచి పోతున్నట్లుగా 
చూవబడింది. 

మధ్యలావుగా వుండి, రెండు వైపులా, ముఖాల దగ్గిరకు, _కమంగా నన్నగిల్లే ఈ 
డోళ్ళ రకాలు చాలా వురాతన కాలం నుంచి కూడ (వసిద్దాలే. 'గృహ్యా స్మూతాల్లో 
మృదంగాన్ని, 'నందిరితి' అనే ఇంకో అవనద్ధ వాయిద్యాన్ని, - ఈ నందిరితి వాయిద్యం 
కూడ డోళ్ళ రకం లోనిదే నని కొంతమంది వండితా ఖిపాయం, - పేర్కొనడం జరిగింది. 
తమిళ పాచీన (గంధాల్లో కూడ 'మురసు అనే డోలును తరుచుగా పేర్కొన్నటుల 
కనిపిస్తుంది. రామాయణం, మవోభారతాల్లో - (1) మృదంగం; (2) వటవా; (3) నంది 
వాద్య మొదలైన దోళ్ళను పేర్కొన్నారు. ఇవి యుద్దాల్లోనే కాకుండా, ఉత్పవాల్లోను, 
సంబరాల్లోను కూడ ఉపయోగ పడేవి. రామాయణంలో వాల్మీకి, వర్ష బుతువు నిలా 
వర్ణించాడు. భమరాల “రుం” కారం, తంతీ నాదం వలె, కోతుల “కిలకిల నాదాలు 
లయ విన్యాసాలుగా, చెట్ల పైకొమ్మలన్నీ గాలిలో “పాడుతూ”, నల్లని మేఘాలు 
“మృదంగ శబ్బాల్ని మోగిస్తూన్నట్లుగా వర్ణించాడు. జాతక కధల్లో, మృదంగాన్ని, 
'వమురజి వాయిద్యాన్ని పేర్కొన్నారు. జైన సాహిత్యంలో కూడ డోళ్ళను పేర్కొనడం 
జరిగింది. మవోభారతాని కనుబంధమై న వారి వంశంలో, 'చాలిక్య' అనే సాముదాయిక 
గీతంలో, నారదుడు వీణ వాయిస్తున్నట్లు, కృష్ణుఢ వేణువు వూదుతున్నట్లు, అర్జనుడు 
మృదంగం వాయిస్తూ తాళాన్నందిస్తున్నట్లు చెప్పబడింది. కాళిదాసుని రఘువంశ 
కావ్యంలో, స్త్రీల స్నాన వినోద మట్టాన్ని వర్ణిస్తూ, "వాళ్ళు స్నానం చేస్తూ, పాటలు పాడి, 
నీళ్ళని మోది,, మృదంగ శబ్దాల వంటి ధ్యనుల్ని చేస్తుంటే, వొడ్డున నుంచుని వురి విప్పి 
ఆడుతున్న నెమళ్ళకు, వారికి కూడ ఆ శబ్బాలెంతో (కోత పేయంగా వినవడుతున్నా'యని 
అంటాడు. శ్రీ మద్బాగవత వురాణంలో (ధువుడు కైలాసానికి బయలు దేరిన ఘట్టం 
- 'ఉత్తాన పాదుని వుతుడైన (ధువుడు తనకు మోక్ష సమయ మానన్న మైనదని 
తెలుసుకొని, మృత్యువు తలకాయ మీద తన కాలిని మోవి, ఆ దివ్య రధాన్ని 
అధిరోహించాడు. దేవతలు పైనుంచి మృదంగ, వనవ, దుందుఖి మొదలైన వాయిద్యాల్ని 
వాయించారు. గంధర్వు లాతని స్తుతిస్తూ, వుష్ప వర్ష కురిపించారని” వర్ణింపబడింది. 
సాంచి, బర్‌వాత్‌ శిల్పాల్లో, ఈ డోళ్ళు, వేలకొలది సంవత్సరాల పూర్వమే వసిద్ధమై 
వున్నాయని కనిపిస్తూంది. 

భరతుని నాట్య శాస్త్రంలోను, ఆ తర్వాత కాలంలోను (గంధాల్లోను కూడ, మృదంగానికి, 
మృదంగ రకాలైన ఇతర వాయిద్యాలకి, విశిష్టమైన స్థానాన్నిచ్చి, (వత్యేకంగా 
వర్ణించబడుతూ కనిపిస్తాయి. భరతుడు “వువష్కర్‌ నామాన్ని, సామాన్య తాళ 


44 సంగీత వాయిద్యాలు 


వాయిద్యాలన్నింటికీ ఉవయోగించి, మృదంగం, వాటిలో వొకటని చెపుతాడు. అవి, 
వివిధ కారాల్లో వేర్వేరుగా ఉన్నాయి. “మృదంగి నామం కూడ ఇలాగే ఇతరమైన పేర్లతో 
సంగీత సాహిత్య _గంధాల్లో పేర్కొన బడింది. ఉదావారణకు 'మురజి, "మర్దళి అనే 
పేర్లు చెప్పవచ్చు. అయితే ఈ వివిధ నామాల్లో, ఆకారంలో గాని, వాయించే విధానాల్లోగాని 
వ్యత్యాస వివరాలేమీ లేవు. ఇటీవలి కాలంలోని (గంథకర్త ఒకాయన మాతం 'మర్దళి 
వాయిద్య వర్ణన ఇలా చేసేడు. 40 సెంటీమీటర్ల పొడుగు; మధ్య లావుగా వుండి రెండు 
(పక్కలకు (కమంగా సన్నగిలే ఆకారం; రెండు ముఖాలు కలది; ముఖం అడ్డకొతల 
సుమారు 28 సెంటీమీటర్లు; ఇంకొక దానికి సుమారు 25 సెంటీమీటర్లు; క్యరతో 
చేయబడి, రెండు ముఖాల మీద, అన్నం, విభూతితో కలిసిన “ముద్ద అంటించి 
ఉన్నదని చోప్పాడు. ఇంకా ఇతర రకాలైన మృదంగాలకి వర్షనలు కూడ పూర్వ (గంధాల్లో 
చెప్పబడ్డాయి. 

“మురజి వాయిద్యం, మృదంగాన్ని, మర్దళాన్ని పోలిన ఆకారంలో ఉన్నట్లే 
తెలుస్తోంది; డాని ముఖాలు మాతం చిన్నవని తోస్తుంది. సంస్కృత (గంధాల్లోను, 
తమిళ “సంగం” సాహిత్య _గంధాల్లోను “'మునను అనే వాయిద్యం చెప్పబడింది. ఈ 
'మురను* వాయిద్యంలో తిరిగి, “వీర మురసు" అంటే యుద్ధాల్లో ఉవయోగించేది; 
'త్యాగమురసు అంటే మడి మాన్యాలు, అ(గహారాలు, దానాలిచ్చే సమయంలో 
(పకటన కువయోగవడేవి, కొన్ని రకాలని చెప్పబడ్డాయి. మురజ వాయిద్యం, 
ఇండొనీషియాకు కొనిపోబడిన దానిలా తోస్తూంది, ఏమంకే అక్కడీ రకమైన వాయిద్యానికి 
'మురవి అని పేరుంది. 

ఈ రోజుల్లో కూడ, మన మీ మృదంగ నామాన్ని అనేక రకాలైన రెండు ముఖాలున్న 
గుండని వాయిధ్యాలకి సాధారణమైన నామంగా వాడుతూనే ఉన్నాం. ఆకారంలోను, 
నిర్మాణంలోను, ఏమీ పోలికల్లేని ఈ వాయిద్యాల్ని దక్షిణాన్ని “'మృదంగి అనే పేరు 
తోను, ఉత్తరాదిని “పఖాబాడీ అని, బెంగాల్‌లో దీన్ని 'భోలొ అనే పేరుతోను 
వ్యవహరిన్తున్నాం. “మర్దళి రకానికి చెందిన 'మద్దళి నామానికి కూడ ఈ రకమైన 
గందరగోభమే వర్తిస్తుంది. 

దక్షిణ దేశంలో (వస్తుతం మృదంగ వాయిద్యా న్నాకదాన్నే కచ్చేరీల్లో అనుసరణ 
కోసరం ఉవయోగిస్తున్నారు. ఈ తరానికి ముందు అక్కడా అక్కడా, ఢోలక్‌, శుద్ధ 
మద్దళం వినవచ్చేవి. ఇపుడు వర్హించబోయే మృదంగం, దక్షిణాదిన శాస్త్రీయ సంగీత 
కచ్చేరీల్లో ముఖ్యంగా మనం వినే మృదంగం. మృదంగ నామాన్ని సాధారణ నామంగా 
ఉపయోగించడం వల్ల, ఈ విషయం తిరిగి చెవృవలసి వచ్చింది. ఈ (క్రింద చెప్పబడిన 
మృదంగ వర్ణనలోని కొన్ని వివరాలు, పారకుల అవగాహాన సౌలభ్యం కోసరం 
అనువాదకుడు నమకూర్చినవి. మృదంగం కరతో చేయబడి, రెండు ముఖాలుండి.. 
మధ్య వున్న లావుపాటి భాగం (0018ల) కొద్దిగా ఒక వక్కకి ఉంటుంది. దీని రెండు 


డోళ్యు 45 


ముఖాలు కూడ తోలు పారలతో కప్పబడి, ఎడమ ముఖం, కుడి ముఖం కంటె కొంచెం 
పెద్దదిగా వుంటుంది. ఎడమ ముఖానికి 'తొప్పి అనే పేరుంది. దీనిలో రెండు 
పారలుంటాయి. పార వలయాకారమైన తోలు ముక్క. ఈ వలయంలో తిరిగి మధ్య 
భాగంలో, కేందం నుంచి కొంతదూరం తోలును వలయాకారంగానే కత్తిరించి వేసారు. 
ఈ తోలుకు పై భాగాన్ని చుట్టూ చీలి, ఆ చీలికలతో “జడి వలె (010121) మృదంగ 
ముఖం చుట్టూ అల్లుతారు. తోలుతో చేసిన 'వట్టా (5112p) ఈ జడ కింద ఉంచి, 
పైనుంచి చుట్టబడి, రెండు ముఖాలంచుల వద్ద అల్లిన జడలను బంధిస్తూంటుంది. 
(కింది పొర సుమారు మృదంగ ముఖమంత అడ్డకొలతతో వుండి, పై పార లోవలికి 
అంటించబడి ఉంటుంది. ఈ రెండు పొరలను ఒక అట్టవలె ఒకటిగా (unit) చేసి 
మృదంగవు ఎడమ ముఖాన్ని కప్పుతారు. ఈ పొరల్లో పై పొరకు గేదె చర్మాన్ని, లోవలి 
పొరకు మేక చర్మాన్ని ఉవయోగిస్తారని తెలుస్తూంది. 

మృదంగం యొక్క కుడి ముఖం ఇంకా క్లిష్టంగా, నైపుణ్యంతో చేసేది. దీనిలో మూడు 
పారలుండి లోవలి పార మన కంటి కగవడదు. వై పార కూడ, ఎడమ వైపు ముఖం మిది 
వై పార వలె వలయాకారమైన తోలు ముక్క. ఈ రెండు పొరలకు మధ్యగా నొక పొర, 
సంపూర్ణంగా ముఖాన్ని కప్పుతూ బాగా బిగించబడి ఉంటుంది. ఈ మూడు పొరలను 
ఏక అట్టగా చేసి (౧౧10) కుడివైవు ముఖాన్ని కవుతారు. ఈ కుడి ముఖం మధ్యన 
ఒక నల్లని "బిళ్ళ" (11౧g) వలయాకారంగానే ఉంటుంది. ఈ బిళ్ళకు “గోరు” లేక 
"కరణి" లేక 'ముందు” అని పేర్లున్నాయి. కుడి ముఖంలోని పై పొరతో కూడ, ఎడమవైవు 
వలెనే 'జడినల్లి, ఈ జడను కూడ తోలు వట్టాతో బిగదీసి బంధిస్తారు. కుడిముఖం 
పొరకు లేగదూడ చర్మం (0211 hide), మేక చర్మం ఉవయోగిస్తారని తెలుస్తూంది. 
ఈ కరణిని మాంగనీస్‌ పొడి, 
అన్నం, చింతవండు వులు 
సుతో బాగా మర్దించి తయారు 
చేస్తారని తెలుస్తూంది. మృదం 
గాన్ని, కావలనిన శృతికి 
కొంచెం పెచ్చు, తగ్గులుంకే, 
శృతి మార్చడానికి ఎర్చా 
టుంది. కొద్దిపాటి శృతి వ్యత్యా 
సాలను సరిదిద్దడానికి పైన 
చెప్పిన “తోలు జడ మీద, 
గట్టి రాతితోనో చిన్న సుత్తితోన 
కొట్టి నరి జేనుకొనవచ్చు. 
మృదంగావ్ని కచేరీలకు సిద్ధం 13 మృదంగం 





46 సంగీత వాయిద్యాలు 


చెయ్యడానికి, “బోణంి అని పేరు గల, రవ్వతో గాని, పిండితో గాని తడిపి వయారుచేసిన 
ముద్దను ఎడమ ముఖం మధ్య భాగంలో అంటించి, కచ్చేరీ ఆనంతరం దాన్ని 
తీసివేస్తారు. బోణం వల్ల మృదంగ నాదమున కొక విధమైన తోలు, నిఇతత్వము 
ఏర్పడుతుంది. (చి|తం : 13) 

ఉత్తర భారతదేశంలో, కొంతకాలం (క్రితం 'వఖావాజో వాయిద్యం, తాళ 
వాయిద్యోల్లోకెల్లాా మకుటాయమానంగా మహారాజావలె (వకాగించింది. *ధువదొ 
సంగీతానికి, “బీన్‌” వాయిద్యానికి, “కథక్‌” డ్యాన్సులకు, భక్తి సంగీతానికి గూడ 
“వఖావాజ్‌" వాయిద్యం అనుసరణలేని సంగీతం ఉండేడి కాదు. ఇది చరిత (వసిద్ధమైన 
వాయిద్యం. అలాంటి దీరోజుల్లో 'ఖ్యాల్‌ సంగీతం, సితార్‌ వాయిద్యం బాగా జనాదరణలోకి 
వచ్చాక, అతి సున్నితమైన నాద వేషాలతో మెత్తగా వినివంచే “తబ్లా' వాయిద్యం 
సంగీత లోకానికి మహారాజైంది. వఖావాజ్‌ వాయిద్య నాదం ఇంకా లోతైన, మందంగా 
వినివించే నాదం. వఖావాజ్‌ మృదంగం కంటె కొంచెం పొడుగుగా వుంటుంది. దాని 
తయారీ గూడ కరతోనే. రెండు ముఖాలు మృదంగంలో లాగే, చర్మం పొరలతో 
వుంటాయి. మృదంగ వాయిద్యాని కున్నష్లే దీనిలో కరణి కుడివైవు - దీన్ని ఉత్తరాదిని 
“సాహి” అంటారు - ఉంటుంది. ఎడంవైవు, వాయించడానికి ముందుగా, “పిండి ముద్ద" 
అటించడం దీనికి గూడ మామూలే. ఆకారం కొంచెం చిన్నా, పెద్దా తేడాలు తప్పిస్తే, 
దీనిలో గూడ రెండు ముఖాల చిగురున ఉన్న తోలు చీలికలతో 'జడి అల్లి (01216), 
రెండు ముఖాలున్న బంధించే తోలు వట్టా (56205)లు, వీటి (కిదుగా గుర్ముడని 
కరముక్కల్ని గూడ ఉంచుతారు. ఈ కర ముక్కల్ని వఖావాజ్‌ మధ్యకు జరిపితే, 
ముఖాలు బిగిసి, శృతి హెచ్చుతుంది. కృరముక్కల్ని ముఖాల వైవుకు జరిపితే 
ముఖాలు వదులై, శృతి తగ్గుతుంది. కరముక్కలు ఇలా శృతి తగ్గడానికి, హెచ్చడానికి 
ఉవయోగవడతాయి. ముఖాల మీద 'జడలిను, ఉత్తరదేశంలో 'గ్యజూ' లంటారు. 
కొద్దిగా శృతులు మార్చడానికి, ఈ జడల మీద ఒక గట్టి రాతితో గాని, సుత్తితోగాని కొట్టి 
శృతుల్ని సరి చేసుకోవచ్చు. 500 సంవత్సరాల |క్రతమే ఈ వఖావాజ్‌ను హిందీ 
సాహిత్యంలో పేర్కొనడం జరిగింది. అక్పర్‌ చ(కవర్తి స్నేపొతుడైన అబుల్‌ వజల్‌ 
(వాసిన 'అయినీ అక్చరీ” అనే (గంథంలో దీని వివరాలన్నీ వివులంగా వర్ణించబడ్డాయి. 
ఉత్తర దేశంలో (పాంతీయమైన కొద్ది కొద్ది తేడాలున్నాయేమోగాని, ఈ వఖావాజ్‌ న్యూతం 
చాలా కాలం నుంచి ఐబవొ (వసిద్ధమైన వాయిద్య మనటంలో సందేవాం లేదు. ఈ 
శకంలో వఖావాజ్‌ వాయించే నువసిద్ధుల్లో కొందరు, 19వ శతాబ్బానికి చెందిన 'కుదౌ 
సింగ్‌ను, రాజస్థాన్‌లోని “నత్‌ద్యారా'కు చెందిన 'నానావన్చే”ను, ఇంకా ఎంతో మంది 
ఈ వాయిద్యం వాయించి గౌరవ (వతిష్ట లార్జించిన వారున్నారు. 

ఈ మృదంగ, వఖావాజ్‌ వాయిద్యాల తెగకే చెందిన వాయిద్యాల్లో, బెంగాల్‌లో 
(వసిద్దెన “శ్రీఖోల్‌ ఒకటి, మణివూర్‌ (పాంతాల్లో (సిద్ధిగా వుండే “వుంగ్‌ వాయిద్యంి” 


రోళ్ళు 47 


రెండు. చైతన్య మవహా(పభుని బోధకు, (వభావానికి గురైన బెంగాల్‌ దేశంలో అనన్యమైన 
భక్తి శ్రీ కృష్ణభక్తి. ఆ భక్తి మార్గాన్నవలంబించి (వజలు తరించడానికి 'కీర్తన్‌' లేక 
'సంకీర్తన్‌' అనే భక్తి మార్గాన్నువదేశించారాయన. ఇది బెంగాల్‌ దేశంలోనే గాక ఇంకా 
తూర్పుగా వయనించి అస్సాం, మణివూర్‌ (పొంతంలోను, (కిందకు ఒరిస్పాలోను కూడ 
వ్యాపించింది. భక్తి భావం హృదయమంతా నిండిన ఈ సార్యవదాయంలో ఖోల్‌ 
వాయిద్యం సహితం 'త్తీభోలొ అయింది. వారి అపార భక్తికి వేరే నిదర్శన మింకేం 
కావాలి? _పాంతీయమైన చిన్న చిన్న తేడాలు తవ్పిస్తే, ముఖ్యంగా ఖోల్‌ వాయిద్యం 
యొక్క ఎడమ భాగం బాగా పెద్దదిగా వుండి, కుడి ముఖం చిన్నదైనందున దీన్ని 
'గోవుచ్చాకారిమని చెప్పాలి. ఈ ఆకారం తేడా ఒకటి తవ్ప, మిగతా అక్షణాలన్నీ 
సామాన్య మృదంగ లక్షణాలే అని చెప్పవచ్చు. “వఫుంగ్‌' వాయిద్యం యొక్క ఆకారం 
దీనికంకె కొంచెం చిన్నది. దీనిలో మధ్య వుండే లావుపాటి భాగం సరిగా మధ్యకు 
ఉంటుంది. అందుచేత దీన్ని, “యవి ధాన్యపు గింజ ఆకారంలో వుంటుందని చెప్పాలి. 
మిగిలిన వేమైనా వ్యత్యాసాలు ఉన్నా, అవి బహు స్యల్పాలు. శ్రిఖభోల్‌, వుంగ్‌ 
వాయిద్యాలు రెండూ చేతితో వాయించే వాయిద్యాలే. : 

దక్షిణ దేశంలో చెప్పవలసిన అవనద్ధ వాయిద్యాల్లో 'తవిల్‌” (౧2౪11) చాలా 
ముఖ్యమైనది. దీన్ని ముఖ్యంగా నాదస్యర కచ్చేరీల్లోను, తాళ వాయిద్య కచ్చేరీల్లోను 
చూడవచ్చు. మృదంగం మాదిరి మధ్య లావుగా వుండి. ఇది 'వారీతకి (1/గ000100) 
ఆకారంలో వుంటుందని చెప్పవచ్చు. కరతోనే చేయబడిన దీని ఆకారం మృదంగం 
కంటె కొంచెం చిన్నదిగా వుంటుంది. దీని చర్మ ముఖాలు రెండు మృదంగ ముఖాలంత 
పెద్దవిగానే ఉండి, గుండటి 'ఉంగరాలికు చుట్టబడి ఉంటాయి. ఈ ఉంగరాలని 
తోలుతో చేసిన 'అల్లిక* (1206) బిగిస్తూంటుంది. దీన్ని ఎడం వైవు కర ముక్కతోను, 
కుడి వైవు వేళ్ళతోను గట్టిగా కొట్టి, పెద్ద ధ్వని వచ్చేటట్లుగా వాయిస్తారు. కుడిచేతి వేళ్ళ 
పెద్ద దెబ్బలతో వగిలి పోకుండా, వేళ్ళ రక్షణ కోసరం 'తొడుగులను (౧౦0౪ల) 
ధరిస్తారు. అంత గట్టిగా వాయిస్తేనే గాని, ఈ వాయిద్యం నాద స్యరాని కనుగుణమైన 
ధ్యనులతో పాటను పోషించలేదు. 

'ఢోలక్‌', “ఢోల్‌” వాయిద్యాల్ని ఇదివరలో చెవుతున్నాం గాని, వాటిని పర్ణించలేదు. 
ఎందుకంటే, వీటిలో ఎన్నో విస్తారమైన రకాలున్నాయి. వాటిలో సాధారణ లక్షణం, రెండు 
ముఖాలున్న వాయిద్యాలని మాతం చెప్పగలం. పెద్ద రకాల్ని “ఢోల్‌” లేక 'ఢక్‌” అని, 
చిన్న వాటిని “డోలక్‌” అని అంటారు. వాటి ఆకారంలో చాల వ్యత్యాసం ఉంది. 
బెంగాల్‌లోని 'ఢక్‌” చాలా పెద్ద వాయిద్యం. 'ఢోలకో వాయిద్యం చిన్నది గనుక 
బిచ్చగాళ్ళు వాయిన్తూంటారు. వెళ్ళిళ్ళలో స్త్రీలు గూడ దీన్ని వాయిస్తూంటారు. 
ఆకారంలో కూడా, అవి కేవలం గుండంగా వుండేవి, మధ్య లావుపాటివి, చర్మాన్ని 
బిగించడంలో వ్యత్యాసాలు, ఎన్నో రకాలుగా కనిపిస్తాయి. రోళ్ళు, ఢోలక్‌లుకూడ, 


4కి సంగీత వాయిద్యాలు 


మెడలో వేళ్ళాడవేసుకుని, నడుం దగ్గరగా ఉంచి, కరతో గాని, చేతో గాని, వాయించే 
వాయిద్యాలని చెప్పాలి. (చితం : 14) 

అవనద్ధ వాయిద్యాల్లో మూడో రకం, మధ్యభాగం సన్నంగా వుండి, ముఖాల వద్ద 
లావుగా వుండే రకాల వాయిద్యాలు. ఇది బాగా వురాణ (వసిద్ధమైన రకం. ఒకప్పుడిీ 





14. అటవికుల ధోలె 
రకం వాయిద్యాలు బాగా _వజాదరణలో వుండేవని, శాస్త్రీయ సంగీతానికి కూడ వీటిని 


ఉవయోగించే వారని తెలుస్తూంది. అది ఈ నాడు జానవద, గిరిజన వాయిద్యంగా 
మిగిలిపోయింది. మొవాంజదారో (తవ్యకాలలో ఈ వాయిద్యం, శిల్పాలల్లో, ఇల్పాల 
బొమ్మల్లో, వ్మిగవోల్లో, రంగు చితాల్లో ఇది కనిపిస్తోంది. రామాయణ, మవోభారతాల్లో 
దీన్ని “వనవ'* అనే పేరుతోను, స్మూత (గంథాల్లో గూడ ఈ వాయిద్యాన్ని పేర్కొనడం 
జరిగింది. జాతక కథల్లో 'డిండిమ అనే పేరుతో పేర్కొన్నారు. తమిళ (గంధథాల్లో, 
“ఏటుక్కై*' అని, "“ఇటక్కై” అని, 'తిమిలై” అని చెప్పారు. ఈనాటికి కూడ ఈ రకాల్లోని 
కొన్ని వాయిద్యాలు కనిపిస్తాయి. “'అవుజ్‌' అనే కరం వాయిద్యాన్నే, కొందరి అభ్మిపాయంలో, 
సంస్కృతంలోని “ఆతోద్య' నామానికి దగ్గిరగా వుందని, ఈ వదం సంస్కృతం నుంచి 


డోళ్ళు 49 


వచ్చిందేనని అంటారు. సంగీత రత్నాకర కాలం నుంచి ఇది బాగా తెలిసొస్తోంది. 
'అయినీ అకృరీ” _గంథంలో కూడ ఇది వర్ణించి పేర్కొనబడింది. ఇలాంటి మధ్యభాగం 
సన్నంగా వుండి, మునవటి కాలంలోను, ఈ కాలంలోను కూడ కనిపించే వాయిద్య 
రకాల్లో (1) 'వుడుక్కి; (2) 'డేరు”; (3) 'ఢధక్కి” లేక 'ఢంకి; (4) “తివలి”; (5) 
“బుడ్సుక్కె” లేక కుడుకుడుప్పై”; (6) “తుది అని అనేక రకాలు దేశ వ్యాప్తంగా 
వున్నాయి. ఇవన్నీ కూడ వాటి ఆకారంలోను, నిర్మాణంలోను, వాయించే విధానాల్లోను 
చాలా తేడాలతో, వీటిలో కొన్నిటికి ఒకే వాయిద్యానికి వలుచోట్ల వేర్వేరు పేర్లతో 
వ్యవవారింవబడు తున్నాయి. 

దేశమంతటా తిరిగి ఓతులను, ఎలుగుబంట్లను ఆడించేవాళ్ళు 'డమరు” వాయిద్యాన్ని 
బాగా వాడతారు. ఉత్తర భారతదేశంలో వీరు వత్యేకంగా 'మడరి” జాతి వారమని ఒక 
తెగగా చెవ్వుకుంటారు. 'డమరు వాయిద్యం చాలా చిన్నదైనందున, చేతికి అమిరేట్లు, . 
10, 12 సెంటిమీటర్ల వాయిద్యంగా వుంటుంది. మధ్య సన్నంగా వుండి, రెండు చిన్న 
ముఖాలు తోలుతో కవ్పబడి, లావుపాటి నూలు దారంతో కట్టబడి ఉంటుంది. మధ్య 
భాగంలో రెండు చిన్న దారం ముక్కలుండి, వీటి చివర్ని నూలు ఉండలతో 
వేళ్ళాడుతూంటాయి. డమరు వాయిద్యాన్ని చేత్తో వట్టుకుని, వక్కలకు ఆడించి, 
వాయిస్తే ఈ నూలు వుండలు తోలు ముఖాల మీద కొట్టుకుని, ఒక రకమైన 'బుడ- 
బుడ' మనే సొంపైన ధ్వని వినిపిస్తూంటుంది. ఈ ధ్వని చేస్తూ “మడరి” బిచ్చగాళ్ళు 
పాటలు పాడుతూ కోతిని గాని, ఎలుగుబంటిని గాని ఆడిస్తూంటారు. 

టిబెట్‌ (పాంతాల్లో కనిపించే 'డమరు” వాయిద్యం, నిర్మాణంలోను, ఉవయోగించే 
సందర్శ్భాల్లోను వింతగా కనివిస్తుంది. వీటిలో మళ్ళీ కొన్ని రకాలున్నాయి గాని, ఇవి 
(వత్యేకంగా 'ధర్మపాలురినే మత సాంవదాయ రక్షకులైన సన్యాసులు, ఉత్సవ 
సందర్భాల్లోను, ఆవేశ పూరితమైన (వకటనలకు, ఉత్సన విరామాల్ని (వకటించడానికి 
ఉవయోగిస్తారని తెలుస్తోంది. మధ్య సన్నంగా వుండే ఈ డమరు వాయిద్యాన్ని ఇక్కడ 
'న్లాచంగ్‌ో (Ngachang) అనే: పేరుతో వ్యవవారిస్తారు. ఇది చందనవు క్యరతో 
చేయబడి, సుమారు 10 సెంటీమీటర్ల పొడవైనది. దీన్ని గట్టి రంగు గుడ్డతో గాని, 
తోలుతో గాని మధ్య భాగంలో కవ్పుతారు. ఈ కప్పిన గుడ్డ గాని, తోలు గాని దీన్ని 
పట్టుకోడానికి కూడ వనికి వస్తుంది. ఈ న్లాచంగ్‌, “మోడ్‌ న్లా" (Mchod Nga) 
వాయిద్యాల్ని ఆ మత సాంవదాయ నన్యాసుల వద్ద చూడవచ్చు, గాని 'ధోడ్‌ న్లా 
(Thod Nga) అనే ఒక అభూతమైన వాయిద్యముంది. మనిషి వురెలను రెండింటిని 
ఒకదాని కొకటి వెనుకవైపు కుండేట్లు బిగించి, మనిషి చర్మాన్నే వాయిద్య ముఖాల్ని 
కప్పడానికి ఉవయోగిస్తారట. వహారఠాత్సంఘటనల్లో చనిసోయిన వారి వురెలను, 
అవివాపాతుల సంతానం తాలూకు వురెల్ని, ఈ వాయిద్యాల్ని తయారు చెయ్యడాని 
కువయోగిస్తారని తెలుస్తూంది. ఇలా తయారుచేసిన ఈ వింత వాయిద్యాన్ని మంత, 


50 సంగీత వాయిద్యాలు 


తంత కార్యకలాపాల్లో ఉపయోగిస్తారని చెబుతారు. 

“హురుక్కా” వాయిద్యం, దీనికి పర్యాయపదాలు, 'హుడుక్క”*, 'డేరు, 'ఉడుక్కె”, 
ఆకారంలో డమరు వలె వున్నప్పటికీ, ఇంకో జాతికి చెందినది. దీని పరిమాణం సుమారు 
25 సెంటీమీటర్లు పొడుగుంటుంది. దీనికి చర్మం పొర ఒకకే వుండి, డమరు 
వాయిద్యంలో లాగ రెండు వైవులా చర్మంతో బిగిస్తారు. అయితే దమరు వాయిద్యంలో 
లాగ, దీనిలో చిగురున 'ఉండిలున్న దారా లేమీ లేవు గనుక అక్కడ 'బుడబుడి 
శబ్దాలేమీ ఉండవు. కరముక్కలతో కొట్టి వాయిస్తారు. (చితం : 15) 

“తుది అనే మధ్యభాగం సన్నగా వుండే వాయిద్యం, కర్గ్ణాటకలోను, కేరళలోను 
పాటలకి, నృత్యాలకి వాయిస్తారు. కేరళ దేశంలో దీన్నాక వింత (వయోజనానికి 





15. హుడక్క 


ఉవయోగిస్తారట. (గామాల్లో దొంగతనం జరిగితే, దొంగని వట్టడానికి ఈ తుది 
వాయిద్యగాళ్ళను వినియోగిస్తారట. ఊళ్ళో జనాన్ని రచ్చబండ వద్ద సమావేశవరచి, ఈ 
తుది వాయిద్యం వాయిస్తూ వాడు దొంగతనాన్ని, దొంగను అనేక రకాలైన తిట్లతో 
దొంగయొక్క మనస్సు పరిపరి విధాల సంక్షోభించే విధానంగా ఉపన్యాసంమొదలెడతాడట. 
ఒక గంట, గంటన్నర సేపు ఈ ఉవన్యానం విన్న దొంగ, మనస్పంతా “కుతకుతి 
లాడిపోయి, విజ్లీ తిరిగి తిట్టడమైనా తిడతాడు లేదా తన దొంగతనాన్ని ఒప్పేసుకుంటాడట. 
ఎలాగైనా వాడు పట్టు వడ్డట్టే గద! 


డోళ్ళు 51 


'“ఇడక్క” వాయిద్యం ఈ రకాల్లోకల్లా చాలా క్లిష్టమైన వాయిద్యంగా చెప్పాలి. దాన్ని 
గురించి తెలుసుకునే ముందు, దాని ధ్యనుల్లోని వత్యేకమైన గుణం (tonal 
quality), హెచ్చు, తగ్గు ధ్వనులు (౪70106 of 30౪16), వాటి సాంవు మనం 
గుర్తించాలి. ఉండలతో గూడిన దారవు తాడు, ముక్కలు, దీని ముఖం తగిలేట్లు, దీన్ని 
మధ్య భాగంలో చేతి వేళ్ళతో వట్టుకుని, పక్కలకి వేగంగా ఆడించి వాయిస్తారని, 
'బుడ్చుడ్కే” వాయిద్య వర్ణనలో ఇదివరకే చెప్పడమైంది. అయితే బొటనవేలు, 
చూవుడు, మధ్య వేళ్ళతో దీని మధ్య భాగాన్ని వట్టుకుని, మధ్య భాగానికి కట్టిన “లేసు” 
దారాల్ని తన చేతిలో, లోవలుంచుకుని, వాయిస్తారు. ఈ వాయించేటవుడు, చేతిలోని 
లేసు దారాల్ని ముంజేతితో కొంచెం లాగుతుంటే, రెండు ముఖాల్ని బంధించే దారాలు 
వేళ్ళతో నొక్కబడి, ముఖం మీద కప్పిన చర్మాన్ని మరింత బిగువుగా చేయడం 
(tension) జరుగుతుంది. ఈ బిగిసిన చర్మం వల్ల వచ్చే ధ్వనులు, చర్మం వదులుగా 
వున్నప్పుడు వచ్చే ధ్వనులు, వాటి గుణం మారి (tonal quality) నొంవుగా, చెవుల 
కింవుగా వినిపిస్తాయి. 

పైన చెప్పినట్లు వాయించడం, ముఖాల మీద చర్మం బిగించడం మొదలైన 
వనుల్లో, కేరళ దేశవు “'ఎడ్డక్క' (80664062) వాయిద్యం ఎంతో వైవుణ్యాన్ని, 
(వత్యేకమైన నేర్పరి తనాన్ని వుంజాకున్న వాయిద్యం. ఈ వాయిద్యం _వత్యేకంగా 
రాష్ట్రానికే చెందిన దేమీ కాదు. దేశంలో అంతటా ఎన్నో రకాలైన శిల్చ్పాల్లో 
ముఖ్యంగా కర్ణాటకలో దీన్ని చూడవచ్చు. ఈ శిల్పాలు కూడ అనేక శతాబ్దాల 
వూర్వం నిర్మించినవి. అయితే కేరళలో ఇది విస్తారంగా ఉవయోగింవబడి, ఎంతో 
నేర్పరితనంతో తయారవుతూందని చెప్పాలి. ఇది కరతోనే తయారై, నాలుగో వంతు 
మీటరు పొడవుతో నిర్మించబడింది. చందవిరై వాయిద్యంలో లాగ, దీని ముఖాల 
మీద చర్మం, ఒక చిన్న సన్నని లోవావు చక్రానికి (500211 Metal nng) 
బిగింవబడి ముఖాల ముందుంటుంది గాని, ముఖాన్ని చర్మంతో. బిగించలేదు. 
ముఖాల్లో మధ్యని సన్నని కొబ్బరి 'ఈనెలు అమరుస్తారు. అందువల్ల ఇది 
వాయిస్తూంతే ఒక విధమైన “జల్లినాదం” (8022) వినవస్తూంటుంది. ఇక్కడ మనం 
గుర్తించ వలసిన విషయం, చర్మ తిన్నగా ముఖాల్ని కప్పకుండా, పైన చెప్పినట్లు, 
గుండటి 'రింగులకు” బిగింవబడి ఈ రింగులు ముఖాల మీదికి గట్టిగా బిగింవబడి 
ఉంటాయి. రెండు ముఖాల ముందున్న ఈ రింగులను లావుపాటి దారాలతో 
కట్టి బంధిస్తారు. ఈ దారాల్ని తిరిగి మధ్యనుండే సన్నటి భాగంలో ఇంకొక దారాల 
'అల్లికితో (1206) నడుమును చుట్టి బిగిస్తారు. ఈ బిగించిన అల్లిక, వాయించే వాడి 
భుజాల మీద నుంచి వేళ్ళాడే 'వట్టా* (5080) తాడుకు కట్టి 
వేళ్ళాడుతూంటుంది.వాయించే వాడొక చేత్తో దీన్ని కర పుల్లతో వాయిస్తూ, ఇంకొక 
చేత్తో, వాయిద్యానికి చుట్ట బెట్టిన, మధ్య నున్న లేసుతాడును లాగి, నొక్కుతూ వాయిద్య 


52 సంగీత వాయిద్యాలు 





16. ఇదక్క 


ముఖాన్ని ఆనివున్న చర్మం బిగిసేట్లుగాను, వాదులయ్యేట్లుగాను చేస్తూ వాయి స్తూంటాడు. 
ఇలా వాయించేటవుడు ఎంతో నేర్పుగా, చురుగ్గా, మన కంటికి ఎమీ కనబడకుండా 
ఉండేట్లు వాయిస్తూంటాడు. ఇలా వాయిస్తే దాన్నుంచి వెలువడే ధ్వని విశేషాలు అనేక 
రకాలుగా వుండి, ఒక్కొక్కప్పుడు రాగచ్చాయలు కూడ వినిపిస్తూన్నట్లు (భమ 
కలుగుతుంది. (చితం : 16) 

అవనద్ధ వాయిద్యాల్లో కుండలు, మూకుడులు, తొట్టెలు మొదలైన మట్టితో చేసిన 
వాయిద్యాల్ని మన మివుడు కొంత వరిచయం చేసుకోవాలి. మట్టితో చేసిన వాయిద్యాలీ 
రొజుల్లో కూడ చాలా రకాలు అమల్లో వున్నాయి. ఇదివరలో చెప్పినట్లు, ఇంటిలో 
ఉపయోగపడే మృణ్మయ ప్యాతల్ని తోలుతో కప్పి వాయిద్యాలుగా మార్చి వాయించడమే, 
ఈ రకమైన మట్టితో చేసిన వాయిద్యాలకి మూలాభ్మిపాయమై వుండవచ్చు. కుమ్మరి 


డోళ్ళు 53 


వాళ్ళ నైపుణ్య పెరిగిన కొద్దీ, వీటి ఆకారాల్లోను, చిన్న పెద్ద తరవోల్లోను మార్పులు వస్తూ 
వచ్చాయి కాబోలు. భూమి దుందుఖి మొదలైన వాయిద్యాలు, బవుశః వీరికి , 
భాండాల మీద, ఇతర పాతల మీద చేసే ధ్వనులు, పెద్దవిగా వినిపిస్తాయన్న నిజాన్ని 
(resonance) తెలియజేసి ఉండాలి. ఇలాంటి జానవద వాయిద్యాల్లో రాజాస్థాన్‌లోని 
'పాబూజీకి మహే (Pabuji 13 mate) అనే వాయిద్యం పేర్కొన దగింది. దీనిలో 
రెండు కుండల్ని కలిపి వాయించడం (వత్వ్యేకంగా చెప్పాలి; ఏమంటే, ఇవ్పటి మన 
తబలా, డగ్గ కలిపి వాయించడం, ఆ కాలంనాటి అభ్మిపాయమే కావచ్చు. అవుడీ 
కుండల వెద్ద మూతుల్ని, తోలుతో కప్పి వాయించడం ఒకటే జరుగతూండేదని చెప్పాలి. 
కర్ణాటకలోని “వట్టడకల్లు' (గామంలోని దేవాలయం మీద కనబడే, 5 మొదలు 7 శతాబ్ద 
మధ్య కాలంలో చెక్కిన ఇల్పాలే బహుశః మనకు దొరికే మొదటి మట్టి వాయిద్యాలని 
చెప్పాలి. కర్ణాటకలోనిదే ఇంకొక దేవాలయం మీద చితంలో, మూడు కుండల్ని కలిపి 
కట్టి, చేత్తో వాయిస్తూన్నట్లు చూవబడింది. ఈ కుండలతో చేసిన వాయిద్యాన్ని సంగీత 
(గంధాల్లోను, ఇతర్మతా కూడ 'దర్శురఅనే పేరుతో చెప్పినట్లు, ఇది (క్రీస్తుకు పూర్వం 
కొన్ని వేల సంవత్సరాల (క్రితమే (వసిద్ధమైనట్లు పేర్కొనబడింది. (క్రీస్తుకు రెండు 
శతాబ్వాల పూర్వం, అంటే భరతుని కాలంలో, తాళ వాయిద్యాల్లో ఇది ఒక ముఖ్యమైన 
వాయిద్యంగా, - మృదంగ, వనవ మొదలైన వాయిద్యాలతో సమానంగా దీన్ని కూడ 
పేర్కొనడం జరిగింది. తర్వాత కాలంలో మాతం ఇది ఒక జానవద వాయిద్యంగానే 
మిగిలిపోయింది. 

మన దేశంలోని బొమ్మల్లోను, పెర్షియన్‌ బొమ్మల్లోను, ఆఖరికి “'ఈసఫ్‌' కథలోని 
“కొంగ, నక్క' కధలో కూడ చెప్పిన 'కూజా' లేక 'సురాహి” ఆకారంగల వాయిద్యమొకటి 
మరచిపోగూడదు. గుర్యడటి పొట్ట, పొడవైన మెడ గల ఈ రకాల వాయిద్యాలు వేరు వేరు 
ఆకారాల్లో వున్నాయి. కాక్మిరులోని “తుంబక్నరి” వాయిద్యం ఈ రకాల్లోదే. ఈ కూజా 
రకం వాయిద్యంలో మెడ వద్ద వుండే మూతిని చర్మంతో కవ్పి కింది భాగం మాతం తెరిచే 
ఉంచుతారు. ఒళ్ళో నిలబెట్టుకుని వేళ్ళతో ఆ చర్మం మీద వాయిస్తారు. గోవాలోను, 
మవోరాష్ట్ర లోను (వసిద్ధమైన 'ఘుముట్‌' (౮h1mMat) వాయిద్యం, గుండటి పొట్టతో, 
పొట్టి మెడ గలిగి ఉంటుంది. దీనిలో కింద భాగంలోని పెద్ద కన్నాల్ని “ఉడుము తోలుతో 
కప్పి, మెడ వద్ద వుండే చిన్న మూతిని తెరిచి వుంచి తయారు చేస్తారు. పైన చెప్పిన 
'ఘుమట్‌” వలెనె కర్ణాటకలోని 'గుమ్మకె' వాయిద్యం, మన రాష్ట్రంలోని “బురి 
వాయిద్యం, తమిళ్‌నాడులోని 'జముక్కు'"' వాయిద్యాలు కూడ వుంటాయి కాని ఇవి 
ఇంకా నేర్పుతో తయారైనవి. సాధారణంగా వీటిని కంచుతో కాని, ఇత్తడితో కాని 
తయారుచేస్తారు. చర్మంతో కప్పబడి కూడ, “తుంబక్నరి”, “'మఘుమటొో వాయిద్యాల 
కంటె నేర్పరితనంతో తయారయింది. తుంబక్నరి వాయిద్యానికి తవ్చ, వీటిని 
వాయించేటవుడు, తెరిచి వున్న ముఖాన్ని చేతితో కప్పడం, కొంచెంగా తెరవడం 


క్‌4 సంగీత వాయిద్యాలు 
వల్ల, ధ్యనుల్లో మంచి గుణం కూడా ఏర్పడుతుంది. అయితే ఇవన్నీ జానసద 
వాయిద్యాలే కాని, వీటిలో కొన్నిటి (పాముఖ్యత కూడ మనం మరవలేము. మన 
రాష్ట్రంలో “బురీ వాయిద్యాన్ని వాయిస్తూ, పాటలతో కూడిన కథలను చెవి, - దీన్ని 
“బురకథ' అంటారు,- జానవదులను చాలా సంతోష వరిచే వారెందరో ఉన్నారు. 





17. బుర్ర, గుమ్మటి లేక గుమట్‌ 


ఈ బురకధథ ఇపుడు బాగా (వసిద్ధంగా బహుజనాదరణ పొందుతున్న కధాగానం. 
(చ్మితం : 17), 

అనేక రకాలైన 'మూకుళ్ళ” ఆకారంతో చేసిన వాయిద్యాలెన్నో - వాటిలో చిన్న, పెద్ద 
తరవోలవి, లోతుగా వున్నవి, లేనివి, కోణాకారంగా వుండేవి, ఎన్నో రకాలున్నాయి. వాటి 
నన్నిటినీ మన మిక్కడ విశదీకరించడం కష్టంగాని, వాటిని. ఒక జాతిగా వరిగణీంచి, 
అందులో ఉదావారణగా ముఖ్యమైన కొన్నింటిని చెప్పుకోవచ్చు. 


రోళ్ళు క్‌ప్‌ 


ఈ రోజుల్లోని 'నగారా” ఆకృతితో వుండేదని చెవుబడిన 'దుందుఖి' వాయిద్యాన్ని 
చాలా వురాతనమైన కోణాకారంగల వాయిద్యంగా చెప్పాలి. దీన్ని 'వాజననేయ'” 
సంహిత, ఇకా ఇతర నంపాతల్లోను, ఉవనిషత్తుల్లోను, _బాహ్మణాల్లోను, అంతే 
వేదకాలంలో అంతటా చెపు తూనే ఉన్నారు. ఈ రకం డోలు బహు (పసిద్ధంగా వుండేదని, 
దాన్ని వారు పూజించే వారని కూడ తెలుస్తూంది. దుందుభి మన మహో కావ్యాల్లో కూడ 
యుద్ధ సమయాల్లో ముఖ్యమైన వాయిద్యంగా చెప్పబడింది. ఈ రోజుల్లో దుందుభి 
వాయిద్యాన్ని పోలిక ఆకారంగల వాయిద్యాల్లో, మనకు తెలిసినంతవరకు, “ధుంసా', 
“నిస్పాన్‌*. “నగారా” మొదలైన వాటిని చెప్పాలి. ఇవన్నీ జానవద, గిరిజన వాయిద్యాలే 
అనాలి. సంతాల్‌ జాతి గిరిజనులువయోగించే “ధుసా' వాయిద్యం, పలచటి లోహపు 
రేకులతో చేయబడి, బాగా సన్నంగా వుండే కింది భాగం, అతి పెద్ద నోరుతో కనిపించే 
చాలా పెద్ద వాయిద్యం. ఇంత పెద్ద వాయిద్యాన్ని కూడా, వాయించే వాడు బుజాల మీద 
వేళ్ళాడేట్లుగా మెడకు తగిలించుకొని, రెండు కరలతో దీన్ని వాయిస్తూ నాట్యం చేయడం 
వీరి కలవాటు. 'నిస్సాన్‌' అన్న వాయిద్యం, రామాయణమంత పురాతన మైనదైనప్పటికీ, 
గుజరాత్‌లోను, రాజాస్థానంలోను ఈనాడు చాలా తేడాలతో కనపడుతుంది. ఈ నిస్సాన్‌ 
వాయిద్యాన్ని, మధ్యయుగపు హిందీ వద్యాల్లోను, వదమూడవ శతాబ్దంలోని ఒక సంగీత 
(గంధంలోను కూడ పేర్కొన్నారు. ఆ రోజుల్లో ఇది కంచుతోనో, ఇత్తడితోనో, రాగితోనో 
చేయబడిన చాలా పెద్దగిన్నె ఆకారంగా చేసి, కరలతో వాయించే వాయిద్యం. బహు 
వురాతన కాలం నుంచి, దీన్ని యుద్ధ సమయాల్లో ఉవయోగించే వాయిద్యంగానే 
పేర్కొనడం జరిగింది. ఈ నాటికి కూడ ఒరిస్సా రాష్ట్రంలో దీన్ని చూడవచ్చు 'డల్కై” 
అనే వీరి నాట్యాల్లో పెద్ద గిన్నె ఆకారంలో వున్న ఈ వాయిద్యాన్ని, - దీనికి రెండు దుప్పి 
కొమ్ములు కూడ కట్టబడి ఉంటాయి, - మెళ్ళో వేలాడ వేనుకొని, తాళాని కనుగుణంగా 
అడుగు లేనుకుంటూ, కొమ్ములతో ఒకళ్ళ నొకళ్ళు కొట్టుకుంటూ, 'యుద్ధనాట్యం” 
చేస్తారు. ధుందుఖి వాయిద్యాన్ని గుళ్ళలో నుంచి, పూజా నసమయాల్లోను, దైవ కార్య 
(వకటనలకు, ఉవయోగించడం మనకు కనిపిస్తుంది. 'నగారా' వాయిద్యం ఉత్తర భారత 
స్థానమంతటా బాగా (వసిద్ధమైన వాయిద్యమే కాని, దాని పేరును బట్టి అది వక్పిమ 
ఎషియానుంచి దిగుమతి అయిందేమో అనిపిస్తుంది. దీనిలో రెండు కోణాకారంలో వున్న 
డోళ్ళలో ఒకటి చిన్నది, ఇంకొకటి పైది ఉంటాయి. దీనిలో చిన్న డోలు ధ్వని కొంచెం 
పెచ్చు స్థాయిలో వుంటుంది. దీన్ని “మాడి” అని, “ఆడది” అంటారు. వెద్ధదాని ధృని 
కొంచెం లోతుగాను, పెద్దదిగాను ఉంటుంది. పెద్దదాన్ని 'నరో అని, “మగాడు 
అంటారు. ఈ 'నకారా' లేక “నగారా” వాయిద్యాన్ని జానవద నాటకాల్లోను, వెళ్ళిళ్ళలోను, 
మతపరమైన ఉత్సవాల్లోను వాయిస్తూంటారు కాని దీని అసలు ముఖ్యస్థానం 'నాబళ్భానా' 
కూట లోనిది. పస్తుతకాలంలో ఈ నౌబక్య్ళానా కూటాలకు ఆదరణ లేకుండా పోయింది, 
- ఏమంకే ఇపుడు జమీదారీలు, చిన్న ఎస్టేటులు అంతరిచి పోయాయి. అవి బాగున్న 


56 సంగీత వాయిద్యాలు 


కాలంలో ఈ నొబక్ళానాకు ఒక (వత్యేక స్థలం ఎర్పాకై యుండేది. కోట గుమ్మాల్లో ఈ 
నాబత్ళానా కూటాన్నుంచి వాయించడం జరుగుతూండేది. నాబళ్ళానా ఇంకా ఇతర 
వాయిద్యాలు కలిసి, రాజకార్యాలకి, యుద్ధ సమయాల్లోను, వినోదాలకు కూడ వాయించడం 
అలవాటుగా వుండేదని చెపుతారు. ఇలాటి వాయిద్య కూటాల్లో, ముఖ్యంగా అక్సర్‌ 
చ(కవర్తి యొక్క వాయిద్య కూటాన్ని, అబుల్‌ ఫజుల్‌ ఇలా వర్ణించి చెప్పేడు, 
“నకర్థానా లోని వాయిద్యాల్లో - (1) “దమని అని సాధారణంగా తెలిసిన 'కువర్గి అనే 
వాయిద్యకూటం. ఇందులో 18 జతల వాయిద్యాలుండి పెద్ద లోతైన ధ్వని చేస్తూంటాయి; 
(2) 'నకరా” అనే కూటంలో సుమారు 20 జతల వాయిద్యాలుంటాయి; (3) 'దువులొ 
అనే కూటంలో నాలుగు వాయిద్యాల వాడతారని; (4) “కర్న అనే కూటంలో బంగారం, 
వెండి, ఇత్తడి మొదలైన లోవోల్లో చేయబడిన వాయిద్యాలుండి, నాలుగు 
వాయిద్యాలనయినా వాయిస్తారని; (5) 'సుర్మా అనే కూటంలో మన దేశపు 
వాయిద్యాలు, పెర్షియన్‌ వాయిద్యాలుంటాయని, వాటిలో 9 వాయిద్యాల్ని కలిపి 
వాయిస్తారని; (6) 'నఫిరో అనే కూటంలో మన దేశం వాయిద్యాలు, పెర్షియన్‌ 
వాయిద్యాలు, యూరోపియన్‌ వాయిద్యాలు కూడ వుండి, వాటిలో కొన్ని రకాల్ని 
వాయిస్తారని; (7) “సింగ్‌” అనే రకంలో ఇత్తడితో చేసిన “గోముకొమ్ము' లాకారంలో 
తయారైన వాయిద్యాలుండి, వాటిలో రెండింటిని కలిపి వాయిస్తారని; (8) 'సాంజ్‌' అనే 
తాళాల రకాల్లో మూడు జతల వాయిద్యాల్ని వాయిస్తారని చాలా వివరాలిచ్చేడు. 

పూర్యకాలంలో ఈ వాయిద్య కూటం (band) నాలుగు 'ఘరిలు”, అంటే నాలుగు 
సార్లు, అనగా సాయం సమయాల్లోను, ఉషః కాల మందు వాయించే వారని తెలుస్తూది. 
తర్వాత కాలంలో ఒకసారి అర్ధర్మాతి, ఒకసారి తెల్లవారు రూమున వాయించేవారని 
చెవుతారు. ఒక సూర్యోదయ వూర్వం వాయించే 'సుర్నా' కూటం వాయించి, న్నిదపోయే 
వాళ్ళను లేవుతారట. ఒక 'ఘరి” సూర్యోదయ తర్వాత న్యల్పకాలం వాయిస్తారు. 
'కువర్గి కూటం కొచెంసేవు వాయించి, తర్వాత 'నకారా' కూటాన్ని విడిచిపెట్టి, 'కర్నాి, 
“నఫీరో కూటాల వాయిస్తాయట. కొంత వ్యవధి తర్వాత 'నఫీరో కూటం కాలాన్ని 
సూచిస్తుంది, “సుర్నా కూటం మళ్ళీ వాయిస్తారు. ఒక గంట తర్వాత 'నకారా, 
కూటమంతా కలిసి బాగా వాయిస్తారట. “అయినీ అకృరి _గంధంలో వేరు వేరు 
వాయిద్యాలతో? రకాల నంగీతం ఎలా వాయించాలో వివరాలన్నిటినీ వర్ణించేడు. దమన 
లేక కువర్గ, దుహుల్‌, నకారా రకాల దోళ్ళు; కర్నా, సింగ్‌ రకాల బాకా వాయిద్యాలు; 
సుర్నా, నఫీర్‌, రకాల బూరాలు; 'సాంజ్‌" రకమనే తాళ వాయిద్యాలు, - సాంజ్‌ అన్న 
వదం మన రూంజ్‌ వదం లాగే కనిపిస్తూంది - ఇవన్నీ వూర్వం ఆ నాబత్భానాలో 
వాయించే వాయిద్య విశేషాలు. (చితం : 18) 

గిన్నెల ఆకారంలోని కొన్ని వాయిద్య రకాలు దేశవ్యాప్తంగా కనిపిస్తాయి. వివిధ 
(పాంతాల్లోని వాటి రకాలు, రకాల పేర్లు ఇక్కడ వివరాలతో చెప్పడం చాల కష్టమైన 


డోళ్ళు 5్‌7 





18. అటవికుల నగర 


విషయం. కొన్ని గుర్తించ వలసిన రకాలు, - మవోరాష్ట్రలోని “సంబల్‌ వాయిద్యం; 
ఉత్తర భారత దేశంలో శ₹ెవానాయ వాద్యాన్ననుసరిచే 'కాషా” అనే వాయిద్యం; 
కర్ణాటకలోని “కాసె వాయిద్యం; తమిళనాడు లోని 'టముకు” వాయిద్యాల్ని ముఖ్యంగా 
చెప్పాలి. 

సితార్‌ వాయిద్యాన్ని గురించి తగాయిదా లున్నప్తే, తబలా వాయిద్యాన్ని గురించ 
కూడ, దాని చర్మిత, పేర్లను బట్టి అనేక రకాలైన చర్చలు, వ్యాఖ్యానాలు, సాగుతూనే 
ఉన్నాయి. తబలా' అనే పేరు మాతం పెర్షియన్‌ వదం. కాని, ఇది అన్ని రకాల డోళ్ళకు 
ఒక సాధారణ నామం కూడ. అంత మ్యాతం చేత అది వెర్షియన్‌ వాయిద్యమంటే ఎలాగ? 
మన దేశానికి వచ్చిన విదేశీయులంతా, ఇక్కడి వాయిద్యాన్నే ఈపేరుతో వ్యవవారించి 
ఎందుకుండకూడదు? ఇది “నకారా” వాయిద్యాన్ని గురించిన గాయిదాలాగే ఉంది. మన 
దేశంలో అనాదిగా వస్తూన్న “దుందుఖి”, “నిస్సాన్‌ మొదలైన గిన్నెల ఆకారంలోని 
వాయిద్యాల వలెనే, ఈ నకారా వాయిద్యం కూడ కనిపిస్తుంది. తబలా మనదేవు 
వాయిద్యమే అనడానికీ చాలా నిదర్శనలున్నాయి. కోణాకారం గల గిన్నెల వంటి 


5్‌కి సంగీత వాయిద్యాలు 


వాయిద్యాలు, (క్రీస్తుపూర్వం, తర్వాత కూడ, ఎన్నో శిల్పాల్లో కనిపిస్తున్నాయే! ౩ వ 
శతాబ్దలోని ఒక శిల్పంలో, ఒక స్తీ తన ఒళ్ళో 'టముకు వాయిద్యం వంటి వాయిద్యాన్ని 
పెట్టుకుని చేతులతో వాయిస్తున్నట్లు కనబడుతుందే! మన 'డగ్గి వాయించినట్లు ఒళ్ళో 
వాయిద్యాన్నుంచుకుని వాయించడం, -తబలా వాయించడంలో కూడ అలాగే ఒక 
దాన్ని ఒళ్ళో నుంచుకుని వాయించడం, మన వద్ధతి కాదు? అలాగే చేతులతో 
వాయించడం మన పద్ధతే, అలాగే తబలా వాయిద్య తయారీ కూడ, దాని ముఖాన్ని 
చర్మం పొరలతో తయారు చేసి కప్పడం మన వద్ధతే గద! ఎన్నో అవనద్ధ వాయిద్యాల 
తయారీలో ఇది మన కలవాకైన వద్ధతే, అదిగాక, చర్మం మీద కొద్దిపాటి బరువుతో 
వుండే 'కరణి” లేక “శోరు" అంటించి వాయించడం మన దేశంలోను, బర్మా దేశంలోను 
రూడ అలవాకైన విషయం, రెండు రకాలైన డోళ్ళను కలిపి వాయించడం మన వద్ధతి, 
ఈ నిదర్శనాలన్నీ తబలా మన దేశలో అనాదిగా కనిపించే వాయిద్యాల కొవలోదే 
అనడానికి చాలు. ఎటొచ్చీ మధ్య యుగం తర్వాత, విదేశీయుల అధికారం చెలామణి 
అయిన రోజుల్లో మన వాయిద్యాలకే వారి నామధేయాలంటగట్టి, వాటిని కొత్తగా తమ 
స్య్వతమని చెప్పుకుంటూ వచ్చి నట్లు తెలుస్తూంది. పదునాలుగవ శతాబ్దంలోని అస్సాం 
సాహిత్యంలో, ఎక్కడో ఒక చోట, దీని విషయమేదో చెప్పింది ఉందిగాని, - అయిన 
అకృరీ గంధంలో గాని, దాని సమకాలీనమైన సంగీత పారిజాత (గంధంలో గాని దీని 
పేరు - అంటే తబలా అనే పేరు - ఎక్కడ వెతికినా కనపడదు. 

ఈనాటి మన “తబలా” రెండు దోళ్ళు కలిపి వాయించేది. రెండింటిలో ఒకటి అసలు 





19. తబల మరియు డగ్గ 


రోళ్ళు 59 


“తబలా అనే వాయిద్యం, ఇంకొక డోలుకి 'డగ్గీ, 'దుగ్గి”, “బాయన్‌’ అనే పేర్లున్నాయి. 
తబలా తవ్పకుండా క1షరతోనే చేస్తారు. తబలా యొక్క కింది భాగం పెద్దదిగాను వుండి, 
రెండు సెంటీమీటర్ల వెడల్పుతో వుండి ముఖాన్ని చుట్టి అంటుకు నుండే ఇంకొక తోలు 
వలయానికి (leather 1౧౧8౯) అతకబడి ఉంటుంది. 

ఈ తోలు వలయానికి హిందీ భావలో 'చంటి", “'కినరా అనే పేర్లున్నాయి. ఈ తోలు 
వలయాన్ని 'గృజూ” అనే తోలు జడకి కుట్టి వేస్తారు. ఇవుడు దీన్నంతా కలిపి “పూడి” 
అంటారు. ఈ వూడితో తబలా ముఖాన్నంళా కవ్పుతారు. పైన చెప్పిన 'బ(జా అనే 
తోలు జడ మీద నుంచి, కింద నుంచి పోతున్న తోలు వట్టాతో కింద నుండే ఒక గుండని 
తోలు ముక్కకి బిగిస్తారు. తోలు వట్టాకింద చిన్న కర ముక్క లుంచుతార, ఈ కర 
ముక్కల్ని కిందకి జరిపి నందువల్ల తబలా ముఖం బిగిసి శృతి హెచ్చడం లేక పైకి 
జరిపితే తబలా ముఖం వదులై శృతి తగ్గడం జరుగుతుంది. శృతిలోని కొద్దిపాటి పెచ్చు 
తగ్గుల్ని ముఖం అంచుగా దున్న 'గ1షజా మీద గట్టి రాయితో గాని, నుత్తితో గాని కొట్టి 
సరిచేసుకొవచ్చు. హిందీ భాషలో 'స్యాహి” అనే కరణి లేక శోర్‌' దీని ముఖం మీద కూడ 
ఉంటుంది. రెండవ డోలైన 'డగ్గి, ఆకారంలో తబలాకు కేవలం వ్యతిరేకంగా, అంటే 
కింద నన్నంగాను, ముఖం దగ్గిర బాగా వెద్దదిగాను ఉంటుంది. తబలా ముఖాన్ని 
“పూడి” తయారుచేసి బిగించినక్లు దీనికి కూడ బిగిస్తారు. దీనిలోని “సాహి” మధ్యలో 
వుండక, ఒక వక్కకి ఉంటుంది. డగ్గను ఈ రోజుల్లో లోహంతో చేస్తున్నట్లు తెలుస్తోంది 
కాని వూర్వం దీన్ని కూడ క1రతోనో, మట్టితోనో చేసేవారు. దీన్ని శృతి చేయడానికి 
ఎర్చాకేమీ లేదు. తబలాను కుడి చేత్తోను, డగ్గను ఎడం చేత్తోను వాయిస్తారు. తబలా 
వాయించడలో కుడి చేతి వేళ్ళ చిగుళ్ళు, వేళ్ళ మధ్య భాగం, అరిచేయి నువయోగించి 
వాయిస్తారు. డగ్గను ఎడం చేతి వేళ్ళ మధ్య భాగం తోను, అర చేత్తోను, అర చేతి కింద 
వున్న ముంబజేత్తోను వాయించడం సాంపదాయంగా వస్తూంది. తబలా పై వాయించే 
శబాలన్నిటికీ ఆక్షర నంకేతా లున్నాయి. మృదంగ వాయిద్యంలో కూడ ఇలాటి 
శబ్దాలకు 'శాల్‌ కట్టు అంటారు. అలాంటి నియామకమైన శబ్ద సంకేతాలతోనే, తబలా 
వాయిద్యంలో, వేరు వేరు “ఘరానా” లేర్పడ్డాయని చేప్పాలి. ఈ ఘరానాల్తో, 'ఢిల్లీ 
ఘరానా” అని, “అ(జాదా ఘరానా” అని, “లక్నో-వారణాసి ఘరానా” అని, ఫరూకాబాద్‌ 
ఘరానా మొదలైన రకాలున్నాయి. రెండు కంకె ఎక్కువ ముఖాలున్న డోళ్ళ రకాలు, 
ఎక్కడో బొమ్మల్లో తవు. 

ఈ రోజుల్లో మనకు కనిపించడం తేదు. వురాణ నంగీతగంధాల్లో తిపుష్కరి అనే 
పేరు కనిపిస్తుంది, కాని దాన్ని గురిచి వేరువేరు వ్యాఖ్యానా లున్నాయి. ఒక అర్థంలో 
అవి, మనకు తెలిసిన మూడు. అంటే మృదంగ, వనవ, దర్దుర వంటి అవనద్ధ 
వాయిద్యాలు కావచ్చు. ఇంకొక అభ్మిపాయం (వకారం, అవి వాయిద్యాల్ని వాయించే 
విధానాలకి సంబంధించినదని, అంటే ఇదివరలో చెప్పినట్లు, ఊర్థ్వ్యక వాయిద్యాల్ని 


60 నంగీత వాయిద్యాలు 


నిలబెట్టి వాయించడం; ఆంకిక లేక ఆంక్య అనే దాన్ని తొడకు దగ్గిరగా పెట్టుకని 
వాయించడం; ఆలింగ్య అనే వాయిద్యాన్ని కౌగిలించుకొని వాయించడమే విధానాలకు 
సంబంధించిన మాట గనుక, మూడు వాయిద్యాల్ని మూడు రకాలుగా పెట్టుకొని 
వాయించడమంటారు. ఇంకొక అభ్మిపాయంలో, ఒకటే వాయిద్యానికి వాయించే ముఖాలు 
మూడుండేవని, దాన్ని, “తివుష్కరి అనే పేరుతో వ్యవవారించారని అంటారు. 
కర్ణాటకలో విజయనగర స్మామాజ్య రాజధానియైన వాంపీ క్షేతంలోని ిల్పాల్లో మూడు 
ముఖాలు గల ఒకే మృదంగం కనబడింది. ఇదివరలో కర్ణాటకలోనే మూడు కుండలను 
ఒకటిగా కట్టి వాయిస్తూన్నట్లు కనవడే దేవాలయవు బొమ్మలన్నాయని చెప్పుకున్నాం. 
రాజాస్థాన్‌లోని దిల్‌వారా గుడి మీద బొమ్మల్లో నాల్గు ముఖాలున్న డోలును ఒకడు 
వాయిస్తూన్నట్ల చూవబడింది. కొన్ని దక్షిణ దేశ దేవాలయ నశిల్పాల్లో కనిపించే 
“పంచముఖి వాయిద్యాన్ని, ఈ రొజుల్లో వూజా సమయాల్లో వాయించడం చూస్తున్నాం 
ఇత్తడితో గాని, రాగితో కాని చేయబడిన ఈ వాయిద్యాన్ని చిన్న బండి మీద కాని 
ఎక్కడకూ తీసుకుని వెళ్ళలేరు. దీని ఆకారమంత పెద్దదిగా వుంటుంది. దీని పైని 5 
లావు పాటి గొట్టాల వంటి ముఖాలు (tubular projections) ఉన్నాయి. వీటిని 
ఆవు తోలుతో కప్పుతారట. ఇంకా ఈ పెద్ద వాయిద్యానికి, వాయించేటవుడు, 
'కుడముళి (Kudamuzha) అనే పేరుగల రెండు చిన్న వాయిద్యాల్ని కూడ చేర్చి, 
పక్కని పెట్టి వాయిస్తారని చెపుతారు. ఇపుడు పెద్ద వాయిద్యం సవా? ముఖాలున్నాయన్న 


1141 Ory 

| \ P77 
నా! VAY 
దో 








20. వంచముఖ వాయిద్యం 


రోళ్ళు 61 


మాట. ఈ 7 ముఖాల్ని వురాణవసిద్ధమైన 'షడ్డగామి (Shadja Grama) పద్ధతిని 
శృతి చేస్తారని చెపుతారు. ఈ వెద్ద వాయిద్యంలోని 5 ముఖాలకు పేర్లున్నాయి. వీటిలో 
మధ్యవున్న ముఖానికి “ఈశాని అని, ఉత్తర ముఖానికి 'వామదేవి అని, తూర్చునున్న 
ముఖానికి “తత్పురుష అని, దక్షిణ ముఖానికి “అఘోరి అని, వక్చిమ ముఖానికి 
“సద్యోజాత” అని పేర్లున్నాయి. దీనికి “దిక్చూచి” గా, వాయించే వాయిద్యకారుడు 
నిలబడ వలసిన చోటు ఉత్తరంగా ఉంటుందని, వాని ఎడం వైపు తూర్పు అవుతుందని, 
దక్షిణం, విమం ఆకమంలో నుంటాయని సూచింవబడింది. 

రుద్దిగాని గట్టిగా గీసి కాని వాయించే వాయిద్యాల్ని (friction drums) 
గురించి తెలుసుకోవడానికి ముందు, డోళ్ళ ముఖ నిర్మాణ (పాముఖ్యం, వాటిని 
వాయించే వాధానాల వైశిష్టం ఇంకొంచెం తెలుసుకోవాలి. దోళ్ళ నిర్మాణ వైవుణ్యం వల్లనే 
మన దేశం సంగీత (పవంచంలో ఒక(పత్యేక గౌరవాన్ని సంపాదించుకున్న దని చెప్పాలి. 
డ్యాఫ్‌, ఖంజరి లేక నగారా వాయిద్యాల్లో చర్మాన్ని, తిన్నగా వాయిద్య ముఖానికో, 
చృటానికో అంటించేస్తారు; లేకపోతే కొన్నిచోట్ల దాన్ని ఒక గుండని ఇనప చృటానికో, 
కర చటానికో గట్టిగా సాగదీసి కట్టి ఉంచి, తర్వాత దానితో డోలు ముఖాన్ని కప్పి 
అంటిస్తారు. ఈ సామాన్యమైన పద్ధతే పాశ్చాత్యులు కూడ వాళ్ళ డోళ్ళ తయారీలో చేసే 
వని. ఇంకా ఈ చర్మాలు కూడ (పతే్యకంగా తయారుబేసినవి కావు; బొత్తిగా సామా్య్యమైనవి, 
ఈ రెండు కారణాల వల్ల - అంటే చర్మాన్ని తిన్నగా డోలుకు అతకడం, చర్మం కూడ 
సామాన్యమైనదై వుండడంవల్ల, ఈ డోలు ముఖం మీద జనించే ధ్యనుల్లో, సంగీతానికి 
బాగా వనికి వచ్చే నాద శుద్ధి (tonal value) ఉండదని, అలాంటివి వాయిస్తే 
తెలుస్తుంది. ఈ లోపాన్ని మన వాళ్ళు అనేకమైన ఉపాయాల వల్ల సాధించారు. 
మృదంగం, వఖావాజ్‌, తబలా వాయిద్యాల్లో ఈ లోపాల్లేకుండా, ధ్యనులన్నీ నాద 
శుద్ధితో, (ోతపేయంగా వినబడతాయి. 

దీనిలో మొదటి మెట్టు చర్మాన్ని ఒకే మాదిరిగా, ఎవిధమైన ముడతలు మొదలైన 
లోపాల్లేకుండా, డోలు ముఖం మీద వరచగలగడం. పఖావాజ్‌ వాయిద్య ముఖం మీద 
చర్మాన్ని ఏ విధంగా వరుస్తారో ఇదివరలో సూచించడమైంది. అందులో “చంటి అనే, 
ముఖం చుట్టూ వలయాకారంలో వరుచుకున్న గుంండటి తోలు ముక్కకు, మధ్య 
పొరను అంటిస్తారని చెవ్పబడింది. ఈ చంటిని, 'గృజి అనే తోలు జడకు కలిపి 
కుడతారు, ఈ కుట్టడం అతి నేర్పుతో జా(గత్తగా చేస్తారు. పై కారణాల వల్ల చర్మం 
వాయిద్య ముఖం మీద ఒకే విధగా వరుచుకుని, వాయించేటప్పుడు, వాయిద్య ముఖానికి 
తగిలి పాడవకుండా, ముఖ మధ్య భాగంలోనే కదులుతూ ఉంటుంది. 

తర్వాత వని ఈ పార మీద బరువుకోసం “కరణి, శోరు అంటించడం. ఇది 
పిండిముద్దగాని, రవ్యతో చేసిన ముద్దగాని అంటిస్తే తాత్కాలికంగా వని జరగవచ్చు కాని 
ఇదంత మంచి వద్ధతి కాదు. 5, 6 దశాబాల (క్రితం సి.వి. రామన్‌ మహాశయుడు, ఈ 


62 సంగీత వాయిద్యాలు 


విషయమై వరిశోధన చేసి, వాయిద్య ముఖానికి బరువు అంటిస్తే, వాయిద్య ధ్వనులు 
నాద శుద్ధితో వినిపించి, ఎంతో మనోవారంగా వుంటాయని నిరూపించారు. ఈ విధంగా 
స్వర _కమబద్ధమై (regularly related tones) ధ్వనులు బాగా సంగీతోవ 
యుక్రాలవుతాయి. ఈ విషయం మన వారికి భరతుని కాలంనుచీ, అంటే (క్రీస్తుకు 
వూర్వం రెండు వందల సంవత్సరాలు నుంచీ తెలుసుననడానికి భరతుని నాట్య 
శాస్త్రమే నిదర్శనం. దానిలో ఆయన “కరణి” తయారు చేనుకోవడానికి, - దీన్నాయన 
“విలేవని లేక 'రోవాణి కార్యమన్నాడు, - తగిన మట్టిని గురించి, ఇతర వివరాల్ని 
గురించి ఇలా చెప్పేడు. "అ మట్టిలో ఏమీ బెడ్డలు, ఇసుక, ధాన్యవు పొల్లు వగైరాలు 
ఏమీలేకుండా, తీసేయాలి. తెల్లగాను, విస్తారంగా ఘాటైన వానన వేసేది, వచ్చని 
రంగులో వుండేది, వుల్ల వాసనతో వుల్లగాను, చేదుగా వుండే రకానికి చెందిన మట్టి 
వనికిరాదు. ఏదైనా వవహించే నది ఒడ్డున గాని, నీటితో కూడిన మష్టెతే, పిసికి వేసిన 
మట్టి వనికి వస్తుంది. ఇలాంటి మట్టి లభించకపోతే, గోధుమ పిండిని తడి చేసి, 
ముద్దచేసి కాని, బార్లే పిండి కాని ఉపయోగించవచ్చు”, కాని పిండి ముద్ద నువమోగిస్తే, 
నాదం.కావలసినంత బాగుండదని చెప్పేడు. 'సీసంి గింజల్ని (5632006) నూరి ముద్ద 
చేసి , నెయ్యి మొదలైన నూనెలతో కలిపి అంటిస్తే, అలాంటిది బాగుండదన్నాడు. 

'అయితే ఈ పైన చెప్పిన నలవోా వకారం మనం ఈనాటికి కూడ ఎడమ మథానికి 
పిండి అంటిస్తూనే ఉన్నాం. కుడివైవు 'కరణిని తయారు చెయ్యడంలో ఎంతో లాభసామైన 
ఉపాయాలను, దానికి కావలసిన (దవ్యాలను తయారుచేసుకుని వాయిద్యకారులు 
వాయిస్తూ వచ్చారు. మధ్య యుగంలో బియ్యవు పిండి కర బూడిద. బెల్లంతోను కరణి 
తయారుచేసి ఉవయోగించేవారు. 17వ శతాబ్దంలో ఇనవ రజను వాడేవారని తెలుస్తూంది. 
(వన్తుత కాలంలో ఇంకా నైపుణ్యంగా, గ్లూ అనే జిగురు తోను, ఇనుము లేక మాంగనీను 
పొడుంతోను, బొగ్గు పొడితోను, బియ్యగగాని, గోధుమగాని పిండితోను బాగా మర్దించి 
తయారు చేస్తున్నారు. దీన్ని చర్మం మీద కావలసినంత వలయాకారంలో అంటించి, 
దాన్ని ఒక నునువుగా వున్న రాతితో రుద్ది మెరుగు (1001150) వెడతారు. రెండవసారి 
అది ఆరిపోకుండా, తిరిగి పైన చెప్పినట్లు, కొంచెం చిన్నదైన వలయాకారంగా మందును 
అంటిచి, మళ్ళీ రాతితో 'పాలిమ్‌ చేస్తారు. ఇది ఆరిపోకుండా మూడవసారి, నాలు గవసారి 
ఇలా 15, 20 సార్లు వలయాకారాన్ని తగ్గిస్తూ మెరుగు పెడుతూ వస్తారు. ఇలా చేసి 
వలయాన్ని తగ్గిస్తూ మెరగు పెట్టడం వలన కరణి మధ్య ఖాగం ఎత్తుగాను, పక్కకి 
పోనుపోను పలచగాను తయారవుతుంది. కరణికి కావలసిన వలయం, మృదంగ 
ముఖాన్ని బట్టి, ఎంత బరువు కావలసి వస్తుందో ఏ శృతులకు మృదంగాన్ని 
సరివరచాలో మొదలైన విషయాలు ముందుగానే నిర్ణయింఛుకుంటారు. 

వైన చెప్పినట్లు వఖావాజ్‌, లబటా, మృదంగాలను వాయించే టవుడు, అనేక 
రకాలైన శబ్దాలతో కాళాని కనుగుణంగా వాయించడం జరుగుతుందని తెలుసుకున్నాం. 


రోళ్ళు 63 


తాళం యొక్క కాల (వపమాణాన్ని ఖండాలుగా విభజించి, ఆ విభజించిన ఖడాలను 
సరియైన అక్షర శబ్దాలతో సరిజూసి నోటితో చెవుడం, ఈ అక్షర శబ్దాల కలయిక వల్ల 
(rythmic patterns) నుంచి తాళ కాలగతిని సరిజూసుకుంటూ వాయించడం, 
చాలా కాలంనుంచి మన సాంవదాయం. ఇటువంటి కాల ఖండాల్ని అక్షర శతాబ్దాలలో 
ఉచ్చరించడాన్ని, మృదంగ వాయించేవారు 'శొల్‌కట్టు' అంటారు. తబలా వాయించేవారు 
'బోల్‌’ అంటారు. వఖావాజ్‌ వాయించేవారు 'తాపి అంటారు. అక్షర శబ్దాలు వాయిద్యం 
మీద వాయించి వలికేప్పుడు, చేతిలో ఏవేళ్ళను, వేళ్ళ భాగాలను, ఎంత ఉవయోగించాలి, 
అరచేతి దెబ్బ ఎక్కడ వాయించాలి, ముంజేతి నెలా ఉవమోగించాలి, ఇదంతా ఇక 
శాస్త్రీయ వద్ధతిలో జరుగుతున్న విధానం. సంగీత (గంధాల్లో దీన్ని 'వటాక్షర' అని, 
“వటి అని, “అక్షర” అని చెప్పేరు. సంతకాలు అనే గిరిజనులు సహితం, వారు వాయించే 
డోళ్ళశబాలకు 'రద్‌ అనే పేరుతో వ్యవహరించేవారని తెలుస్తూంది. “వటి అనే 
పేరుగల ఈ అక్షర శబ్బాలకే హిందూస్థాని సంగీతంలో 'వరన్‌' అని, “వైదా' అని, “రేలా 
అని పేర్లున్నాయి. దక్షిణాత్యు లీశబ్దాలకే “శోల్‌ కట్టు లంటారు. ఈ శబ్బాల్ని మనస్సులో 
గుర్తు చేసుకుంటూ, తాళగతికి అనుకూలంగా వాయించడమే, వాయిద్యకారుల 
నేర్పరితనాన్ని మనకు తెలియజేస్తూంటుంది. 

రుద్ది వాయించే డోళ్ళ వాయిద్యాలు (010600 drums) మన దేశంతో చాల 
తక్కువ. దక్షిణాదిని “మరియమ్మ” దేవతను పూజించేవారు వాయించే వాయిద్యాన్ని 
'బుర్చురి” అంటారు. ఇది రెండు ముఖాలు గల గుర్యడని (Cylindrical drum) 
డోలు వాయిద్యం. ఇది వాయించడంలో కుడి చేత్తో తాళానికి కావలసిన దెబ్బలతో, కర 
ముక్కలతో వాయిస్తూ, ఎడమ ముఖంమీద ఇంకొక వంచిన కర ముక్కతో రుద్ది లేక 
గీసి వాయిస్తారు. తమిళనాడులో ఇలాంటి వాయిద్యానికే మధ్య సన్నంగా వుండే 


(hour glass) డోలు నువయోగిస్తారని తెలుస్తూంది. దీని పేరు 'ఉరుమి అంటారు. 


వ్‌ 
సుషర వాయిద్యాలు 


గాలి వాయిద్యాలు లేక ఊది వాయించే వాయిద్యాలు లేక సుషిర వాయిద్యాలను గూర్చి 
తెలుసుకోవడానికి అంటే వాటి [వధమ దశను, వరిణామ చరితను ఊహించడానికి 
మనకు దొరికే ఆధారాలు మిగతా వాయిద్యాలకంటె తక్కువని చెప్పాలి. (తవ్యకాలలో 
మట్టి డొళ్ళు తాళాలు, తీగెవాయిద్యాల అవశిష్టాలు మొదలైనవి దొరుకుతాయి, కాని 
గాలి వాయిద్యాల్లో ఎక్కడో ఒక కొమ్ము, ఊదే మట్టి బూరా తప్ప, చాలా తక్కువ 
దొరుకుతాయి. ఈ కారణం వల్ల వాటి నిర్మాణాన్ని,,వధమ స్యరూపాల్ని, సంఘంలో అవి 
ఎంత (పాముఖ్యంగా వుండేవి మొదలైన విషయాలు శోధించడం కష్టమవుతుంది. 
గాలి వాయిద్యాల్ని ఆదిమానవు లెలా కనుగొన్నారు? వాటి (ప్రాధమిక స్వరూపా 
లేవిధంగా వుండేవి అంటే ఏదో మనం కొంతవరకు ఊపాంచుకోవడం తప్ప, దానికి 
నిదర్శనాలు, సాక్ష్యాలు మనకు విస్తారంగా కనుపించవు. అడవుల్లో వుండే వెదురు 
పొదల్లో, ఒక వెదురుకు కన్నముంటే, దానిలోకి గాలి దూరి, 'ఊలి వలె వినిపించి, 
మానవునికి అది (పథమ 'వేబుని స్వరూవంగా తోచిందేమో! కాని, దీనిలో మానవ 
యత్నమేమీ లేదు, అంటే ఆ వెదురు 'వేణుని వాళ్ళు తయారు చేయలేదుగద! 
అందుచే మన మనస్సుతో కొంత ఆలోచించాలి. ఆలోచిస్తే - నోటితో 'ఈలి లేక 'ఊల' 
వెయ్యడం ఒకటిగా తోస్తుంది. (వకృతిలోని వక్ష్యాదులు గమనించి, కురవాళ్ళు, 
పెద్దవాళ్ళు కూడ 'ఈలి నోటితో వేయడం నేర్చుకుని ఉండవచ్చు. సాధారణంగా 
(గామాల్లోని జనం, మర్యాదకోసం, నోటికి చేతిని ఆడ్డంగా పెట్టి మాట్లాడ్డం మనలో 
కొంతమంది గమనించి ఉండవచ్చు. (బెజిల్‌ దేశంలోని ఆటవికులు కొందరు, గుండని 
గొట్టంగాని, కోణాకారంగా వున్న వస్తువును గాని నోటి దగ్గర పెట్టుకుని మాటలు 
మాట్లాడ్డం; దానితో వాళ్ళ కేకలు, పాటలు కూడ పాడడం, - భూతాల్ని, దెయ్యాల్ని, 
బెదర గొట్టటం కోసం, - అలవాటుగా వుండేదని తెలుస్తూంది. అలాగే న్యూగినీ దేశంలో 
శంఖాన్ని నోటి దగ్గిర పెట్టుకుని మాట్లాడ్డం, పాట పాడడం అలవాటును చూసిన 
వారున్నారు. మన (గామాల్లో నివ్వు అంటుకోవడానికి ఒక గొట్టంతో గాలి ఊదడం 
అలవాటేగద! నన్న మూతి గల పా(తలుగాని, సీసాలుగాని చూస్తే కురవాళ్ళు వాటిలోకి 
గాలి ఊది వినోదించడం తరుచుగా చూసే విషయమే. ఈ విధంగా, గాలి ఊది, శబ్బాల్ని 
కలిగించి వినోదించడం లోనుంచే గాలి వాయిద్యాల ప్రాధమిక దశ ఏర్పడి వుండవచ్చు. 


సుషిర వాయిద్యాలు 65 


కృరతో చేసిన గాలి వాయిద్యాలు మనకు (తవ్వకాలలో దొరికే అవకాశం లేదు, 
ఏమంటే కర మట్టిలో వుండలేక చీకిపోయి కాలగర్భంలో నశిస్తుంది తవ్వకాలలో 
మనకు ఇంతవరకు అక్కడక్కడ కనిపించినవి, మట్టిబూరాలు, ఎముక బూరాలు, 
మొదలైనవి. మధ్య యుగంలో కొన్ని కన్నాలు గల వేణువులు, శంఖాలు, లోహాలతో 
తయారైన బూరాలు దొరికాయి. ఇంకా ఇటీవలి కాలంలో వెదురుతో చేసిన వేణువులు, 
బాకాలు మొదలైనవి కనవడ్డాయి. ఇంకా ఓబో, శవానాయి, నాగన్వరం మొదలైన వైతే 
బొత్తిగా దగ్గిర కాలం లోనివేనని తెలుస్తుంది. సింధు నాగరికతను సూచించే (తవ్యకాలల్లో 
మనకు వక్తి ఆకారంలో ముగిసే మట్టి బూరాలు దొరికాయి, అందుకోసం వాటిని “పక్షి 
బూరాలు” (Bird Whistles) అన్నారు. ఈ రోజుల్లో సహితం హిమాలయ 
(పాంతాల్లో ఎముకలతో చేసిన 'ఊలలు” దొరుకుతూంటాయి. ఆంధ, ఒరిస్సా పాంతాల్లో 
నివసించే నవరలనే గిరిజనులు “ఫ్లూట్‌ (fl॥1t8) ను కనుగొన్నారని ఒకానొక 
వండితుని అభ్మిపాయం. న్యూగినీ దేశంలో మొట్టమొదట “ఫ్లూట్‌' ఎలా కనుగొనబడిందో 
తెలిపే ఒక కథ ఇలా చెపుతారు. “ఒకానొక రోజున ఒకడు తన భార్యతో కూడా అడవిలోకి 
వళ్ళు ఎరుకోవడం కోసం వెళ్ళాడట. వాడొక చెట్టుపై కెక్కి వళ్ళు కింద వడేస్తూంతే, 
వాటిని భార్య తన వలతో వట్టుకుంటోందట. వారాత్తుగా వాడు పైనుంచి వడేసే 
వండొకటి, ఎండి, చీకిపోయిన ఒక వెదురు కర మీద వడి, దాన్ని ఒక కీచుమనే ధ్యనితో ' 
మధ్యకు చీల్చి, విరగ్గొట్టిందట. అంతట ఆ వెదురు కరలో నుంచి “కాసోవరి” 
(Cassowary) అనే ఒక జాతి పక్షి వింతైన కూత కూస్తూ, ఎగిరిపోయిందట. అతని 
భార్య అది చూసి కంగారు వడి భయంతో పారిపోయిందట. చెట్టుపై కెక్కిన వాడు 
కిందకు దిగి, ఆ వింత చూసి తను గూడ ఆశ్చర్యవడుతూ, ఆ వింతను ఊళ్ళో 
వారందరికీ చెప్పేడట. వాళ్ళందరు ఆ వింత విని, ఆడవిలోకి వచ్చి, వెదురు కరలు 
విరిచి, ఆ వక్షి కూతవంటి కూతలు వినవచ్చేలాగ, 'బూరా'ల వంటివి చెయ్యడం 
మొదలు పెట్పేరట. అందువల్ల వాళ్ళకు వెదురు గొట్టాలతో ఊదితే వక్షి కూత వంటి ధ్యని 
వస్తుందని తెలిసిందట. అలా వాళ్ళు వెదురు గొట్టాలు ఊదడం నేర్చుకున్నారని 
చఎవుతారు. 

డోళ్ళ మాదిరిగానే, గాలి వాయిద్యాలు, ముఖ్యంగా వేణువు, బాకాలు -సాంఘిక, 
మతవరమైన అనేక కార్యకలాపాల్లోను, ఆచారాల్లోను ఉపయోగించే వాయిద్యాలు. ఈ 
రెండు వాయిద్యాలు కూడ, ఆటవిక జాతుల్లోను, తరువాత వచ్చిన “నాగరికుల్లోను” 
కూడ వాళ్ళ లైంగిక జీవితపు అలవాట్లతో పెనవేసుకున్న వాయిద్యాలు. ఆటవికుల్లోని 
కొన్ని జాతుల్లో బాకాని చూసిన స్త్రీని చంపేసే అలవాటుండేదట. ఏమంటే బాకా 
“పురుషుని చిహ్నంి. తత్వ శాస్త్రజ్ఞుల కొందరి అభ్మిపాయంలో, ఇవి వురువ చిహ్నాలు 
గనుకనే యుద్ధ _పేరణ కోసం వాడేవారని, వేణువుకు కూడ ఇలాంటి సాంకేతిక దృష్టి 
చాలాకాలంగా వస్తూంది. ఉదాహరణకు : న్యూగినీ దేశంలో 6 మీటర్ల పొడవైన 


66 సంగీత వాయిద్యాలు 


వేణువులను లైంగికమైన విధుల్లో ఉవయోగించేవారని తెలుస్తూంది. అన్నాంలోని 
“లోటానాగుల' కార్యకలాపాల్లో, ఒక మీటరు పొడుగైన వేణువు ముఖ్యమైన వాయిద్యాల్లో 
ఒకటి. మిల్పు దొర వధువుల నన్వేషించే ఆటవికుల్లోని ఆచారాన్నొకదాన్ని చెప్పేడు. 
(బహ్మాచార్లు నివసించే (వత్యేకమైన “మూరుంగ్‌ లనే పెద్ద హాల్లో, వాళ్ళు వేణువుతో 
కొన్ని రకాలైన న్యరాలు వాయిస్తూంటారట. ఏ న్యరాలతో కూడిన పాటో, అది ఏ స్తే) 
కోసం వాయిన్తున్నాడో, ఆది వినే ఆటవికులందరికీ బాగా సువిదితమేనట. తూర్పు 
కొండల్లోని “సీమానాగులి ఆచారాన్ని వర్ణిస్తూ వాట్టన్‌ దొరగారిలా చెప్పేడు. "వాళ్ళలో 
“ఫులులూ” అనే వారి వేబువుని స్త్రీలు వాయించడం చాలా తప్పు వని, - ఏమంతే, 
వాళ్ళు “వులులూ" వాయిద్యాన్ని బాగా వాయించి, కురవాళ్ళ నందర్నీ పాడు చేసి, 
కాము కూడ పాడైపోతారు. విత్తనాలు చల్లిన తర్వాత, అవి తిరిగి పంట పండి, కోత 
లెపోయేవరకు వురుమలు కూడ వేణువు వాయించ కూడదట. ఏమంటే, వాళ్ళ వేణువు 
వాయిద్యం వల్ల విస్తారమైన గాలి వుట్టి, వంటంతా రాలిపోతుందట. ఇంక మన శ్రీకృష్ణుని 
వేణునాదం గోపికలందర్నీ ఆకర్షించి, ఆహ్వానించడం కోనంమేనని పురాణ గాధల వల్ల 
మనకి తెలిసిన విషయమే. బృందావనంలోని గోపిక లందరూ వేణువును చూసి అసూయ 
పడిపోతూ ఇలా అంటారు. 'ఈ వేణువు ఎంత వుణ్యం చేసుకుందో, ఆ శ్రీ కృష్ణపరమాత్ముని 
పెదవుల దగ్గిర ఉంటూ, మనకి చెందవలసిన ఆయన అధరామృతాన్ని ముందుగా తానే 
(గోలుతూ, మనకి ఆఖరుకి ఆ ఉఛష్టం మ్మాతం మిగులిస్తూంది' అని. ఇంక వెళ్ళి 
పెద్దలైన నదులూ, వెదురు పొదరిళ్ళు తమ కుమార్తె వేణువు, శ్రీకృష్ణుని పెదవుల దగ్గిర 
నాట్యం చేస్తూన్న “వివావాం” చూసి, స౫భపడిపోతూ 'ఆనంద్యాశువులు' రాలుస్తున్నాయట. 
ఆయితే శ్రీకృష్ణుని అమర వేణుగానం మానవులకు జీవాత్మ వరమాత్మల నంయోగాని 
కొక అలౌకిక దివ్య సందేశం కూడాను. అలాగ శ్రీకృష్ణ గోవికా(వణయాన్ని, రాధాకృష్ణుల 
అమర (పణయాన్ని జీవాత్మ పరమాత్మల దివ్య సంయోగంగా, గుర్తించి, మన మహాభక్త 
కోటులందరూ గానంచేస్తూ తరించారు. ఈ వణయ గాథలో మన వేణువు పాతను 
మాతం మనం మరిచిపోలేం. మానవ మనన్సు నివిధమైన భక్తి మార్గంలో క్షాళన చేసి, 
వునీతం చేస్తే, భగవంతుడీ మానవ కళేబర వీణను, తన '“దివ్యగానానిక్‌" 
వినియోగించుకుంటాడని మన తత్వవేత్తల విశ్వాసం. ఆఖరు విషయం, కొన్ని రకాల 
మానసిక రుగ్మతల్లో, వేణునాద, నకారాధ్యనులు, ఉరుములు మొదలైన ధ్వనులు 
మనస్సులో వినబడతాయని నిదర్శనాత్మకమైన సత్యంగా నిరూపింవబడింది. 

గాలి వాయిద్యాల్ని రెండింటిగా విభజించవచ్చు. మొదటి తరగతిలో “రీడ్‌ 
(reed) అంటే వలచని బద్ద, ఒక విధమైన బొవ్పగడ్డితో చేసిన బద్దను 
ఉవయోగించకుండా వాయించేవి. వీటిలో చిన్న బూరాలు, బాకాలు, కొమ్ములు, 
వివిధాలైన వేణువులు మొదలైనవి ఉండి, వీటిని ఇంకా విభజన చెయ్యడానికి కూడ 
ఆవశాశముంది. రెండవ తరగతికి చెందిన వాటిలో ఒకటో, రెండో బద్ద లొక గొట్టానికి 


మషిర వాయిద్యాలు € 


అమర్చినవి, వీటిని కూడ ఇంకా విభజన చేయవచ్చు. ఇంత వరకు చెప్పిన 
వాయిద్యాల్లో గొట్టంలోపల స్పందించే గాలి యొక్క నిలువు కొలత వల్లనే, దాని యొక్క 
స్వర స్థాయి, గుణం (pitch and quality of sound) ఏర్పడతాయి. మనం 
పెదవులతోగాని, బద్ద లేక రేకు (186d) ద్వారాగాని గాలిని ఊది గొట్టంలోకి 
వంవుతున్నాం. వోర్మోనియం వాయిద్యంలో గాలి _వవావాం ఇత్తడి రేకును చలింవ 
చేస్తోంది గనుక అక్కడ ధ్వని వుట్టడానికి ఆ రేకు కారణంగాని, గాలి కాదు. అదుచేతనే 
వోర్మొనియం వాయిద్యాన్ని గాలి వాయిద్య మనడం ఎంతవరకు సమంజసమో 
(వక్నించవలసిన విషయం. 

ఇంక (పాధమికంగా మనకు లభించిన 'సషిరి వాయిద్యాల్లో, జంతువుల కొమ్ములు, 
ఎముకలు, శంఖాలు, తర్వాత కాలంలోని వెదురు గొట్టాలు, కర గొట్టాలు వగైరా 
ఉన్నాయి. వీటిని ఎలా వినియోగించుకున్నారో తెలుసుకోవాలి. జంతవుల కొమ్ములు, 
మనకు తెలిసినంత వరకు, చాల వురాతనమైన బాకాలు. సుమేరియన్‌ నాగరికతలో 
మనకు 'సి.ఇము (51-100) అనే వాయిద్య మొకటుంది. వాళ్ళ భావలో 'సి అంకే 
కొమ్ము. 'ఇమ్‌” అంకే గాలి. ఈ కొమ్ములు బహుశః మొదట ఎద్దులవై వుండవచ్చు. 
తర్వాత కాలంలో అవి లోహంతో చేసినవై వుండాలి. యూదుల (౮6౪/5) పాత (గంధాల్లో 
మేక కొమ్మును, గ్నొరె కొమ్మును చెప్పారు. ఈ కొమ్ముల్ని నీటిలో మరగబెట్టి, అవి మెత్త 
బడగానే, వాటిలోని గుజ్జును బయటికి తీసివేసి, వాటిని తయారు చేసేవారని 
తెలుస్తూంది. “షోఫర్‌” అనే పేరుతో ఈ అడివి మేకల కొమ్ముల్ని, వాళ్ళు కొత్త సంవత్సర 
వేడుకల్లో ఉవయోగించేవారని తెలుస్తూంది. ఈ షోఫర్‌ వాయిద్యాన్ని బంగారపు రేకుతో 
కప్పేవారట. ఉపవాస దినాల్లో వాళ్ళు గొరెకొమ్ముల్ని వెండి రేకుతో కప్పిన వాటిని 
ఉవయోగించేవారని తెలుస్తూంది. 

ఈ కొమ్ము వాయిద్యాల్ని బట్టి మనకు పాధమిక దశలో పెదవులతో తిన్నగా 
కొమ్ములోకో, లేక గొట్టంలోకో గాలి ఊదేవారని తెలుస్తూంది. ఊదడానికి బద్దనిగాని, 
బద్దవంటి సాధనాన్నిగాని, అంటే “మౌత్‌వీస్‌' (MOUth piece) ఉవయోగించడం, 
తర్వాతకాలంలో నేర్చుకున్న విషయమని తెలుస్తూంది. 'మౌల్‌వీస్‌' అంటే 
గాలి ఊదే స్థలంలో ఒక చిన్న బిళ్ళను అతికి ఉంచుతారు. అందువల్ల పెదవులను 
ఆ బిళ్ళకు ఆనించి, గాలిని తేలిగ్గా, స్యల్పంగా (light blowing) గాని, 
కావలిస్తే విస్తారంగా (heavy blowing) గాని ఊది ధ్వని విశేషాల్ని పెంచవచ్చు. 
కొమ్ములు, శంఖాలు ఒక కొన నుంచి ఊదేవి (end blown trumpets) అనేవ. 
కొన్ని గొట్టాలకు కన్నం కొనని ఉండక ఒక వక్కని ఉండవచ్చు. ఏటికి 
“వౌత్‌వీన ఉండదు. ఇవి వక్కని ఊదే (51606 blown trumpets) 
వాయిద్యాలంటారు. మొత్తంమీద ఈ కొమ్ములు, శంఖాలు, బూరాలు, బాకాలు 
వగైరాలు, ఊదేవాళ్ళ పెదవుల్లోంచి వచ్చే గాలి మీద ఆధారవడి ఉంటాయి, కాని 


68 నంగీత వాయిద్యాలు 


వాటిని మన సంగీతానికేమీ ఉవయుక్తాలు కావని చెప్పాలి. అవి కేవలం బట్ట 
బయల్లో వాయించేవే. 

ఈనాటికి మన జానవదులు, గిరిజనుల వారి సంగీతాల్లో కొమ్ముల్ని ఉపయోగిస్తూనే 
వున్నారు. సంస్కృతంలో కొమ్ముని “శృంగి అంటారు, గనుక (గంధాల్లో “శృంగి అనే 
వదమే మనకి కనిపిస్తుంది. (దవిడ భాషలో అది 'కొంబు అయింది. [పాధమిక దశలో 
అవి జంతువుల కొమ్ములే అయివుండాలి, గాని తర్వాత కాలంలో లోవోలతో తయారైన 
బాకాల్ని కూడ కొమ్ములనేశారు. దీనితో మనకి కొంత సందేహానికి తావేర్పడుతుంది. 
గిరిజనుల్లో కూడ “శృంగి అనే వదం బాగా వ్యాపించింది. ఖిల్లుజాతి గిరిజనులు 
దాన్ని'సింగే అంటే, మధ్య_ఎవదేశ్‌లోని “మరియి” జాతివారు 'కోహాల్‌' అంటారు. 
ఈశాన్యలో వుండే 'అంగామీ' జాతివారు గేదెకొమ్ముల్ని “రెలికి' అంటారు. “లోటానాగులు” 
కూడ ఈ కొమ్ముల్ని ఉపయోగిస్తారు. ఇది సుమారు అర్థమీటరు పొడుగుండి, ఊదేచోట 
ఒక చిన్న వెదురుగొట్టం కూడ (మౌత్‌వీన్‌) అతకబడి ఉంటుంది. “సంతాల్‌” జాతి 
వారు'సక్నా* అనే పేరుతో గేదె కొమ్మును పయోగిస్తారు. ఉత్తర్యొవదేశ్‌లో కొన్ని చోట్ల 
“విసాన్‌” అనే పేరుతో గేదె కొమ్ముల్ని, కొన్ని చోట్ల “సింగి” అనే పేరుతో లేడి కొమ్ముల్ని 
కూడ ఉపయోగిస్తారు. లేడి కొమ్ము ఇవృపీతి కూడాను. ఇంతవరకు చెప్పిన కొమ్ముల 
రకాలన్నీ వాటి కొసలనుంచి ఊది వాయించేవి, గాని ఒరిస్సాలోని సంతాల్‌ జాతి 
గిరిజనులు “సింగి లనే పేరుతో వున్న కొమ్ముకు పక్కని కన్నముండి, ఆ కన్నం లోంచి 
ఊది వాయిస్తారు. ఈ కొమ్మును పక్కనుంచి వాయించే (5166 blown) అనాలి 

జానవద సాహిత్యంలో ఈ కొమ్ము బూరాలు, వక్కనుచి వాయించే రకాలు కూడ 
కనిపిస్తాయి. మన జానపద సాహిత్యంలో 'కటంరాజుకధ'లో నల్ల సిద్ధి యుద్దానికి 
బయలుదేరే ఘట్టం ఇలి వర్హించబడింది. “యుద్ధ భటులు నఫేరీ, బూరగ, కొమ్ము 
మొదలైన బాకాలను వాయిస్తూ, భూమంతా దద్దరిల్లి పోయే ధ్వనులతో, శౌర్య్యవతాపాలతో 
యుద్దానికి బయలుదేరి వెళ్ళేరని చెప్పేరు. అయితే ఈ “సింగి, “కొంబు” పేర్లను, 
లోహాలతో చేసే అనేక రకాల బాకాలకు కూడ ఉవయోగించి నందువల్ల, అవి 
జంతువుల కొమ్ములా లేక లోహాలతో చేసిన కొమ్ములా అనే సందేవాం కలుగుతోంటుంది. 
సంస్కృత (_గంధాల్త్లో కొన్ని చోట్ల మ్మాతం ఈ వివరం తెలిసాస్తోంటుంది. జాతక కధల్లో 
'“తురీయ' అనే వదం కనిపిస్తుంది కాని ఆ వదం ఇతర వాయిద్యాలన్నిటికీ వర్తించే 
సామాన్య వదం. పాలి భాషలోని “మిలింద వశ్న' అనే బౌద్ధగంధంలో 'సింగి అనే 
వదాన్ని వాడారు. మహాభారతంలో చెప్పిన “గోవిషనికి అనే వదం ఆవు కొమ్ముకు 
వర్తించి ఉండవచ్చు. శ్రీకృష్ణుడు గోపాలకుడు గద! ఆయన్ని భాగవతంలో 'శృంగపియి 
అని వర్ణించేరు. ఆయన శృంగాన్ని పూరించి, గోపాలురను మేలుకొలిపినట్లు ఒక చోట 
వర్ణించేరు. సంగీత మకరంద (గంధకాల నుంచీ, శృంగాన్ని సుషిర వాయిద్యాల్లో ఒక 
దానినిగా వర్దిస్తున్నారు, 


నుషిర వాయిద్యాలు 69 


(వస్తుతం దక్షిణ దేశంలో మనం చూసే 'కొంబు" వాయిద్యం ఇంగ్లీషు అక్షరం C (సి) 
ఆకారలో వున్న ఒక బాకా. ఇది ఇత్తడితో కాని, రాగతో కాని, మూడు భాగాలుగా 
తయారైన వాయిద్యం. ఊదే కొన వద్ద, ఒక వలచని, గుండని రేకు ముక్క (Mouth 
01606) తో కూడ అమరివుంటుంది. రెండవ కొస దగ్గర బాగా పెద్ద గొట్టం వలె వుండి 





21. కాలి కొమ్ము 


విపులంగా వుంటుంది. దీన్ని పెళ్ళి సందర్భాల్లోను, ఉత్సవాల్లోను - ఆఖరికి మానవుల 
“అంతిమ. య్మాతల నందర్చంలో కూడ వినియోగిస్తారు. వీటిలో చిన్న రకాల్ని 
“'తెమిరికొంబు”, వెద్దవాటిని “బారీ కొంబు అంటారు. (చితం : 21) 

ఈ కొంబు రకమే, ఇంకొక బాగా పెద్దదిగా వుండి, ఇగీషు అక్షరం 5 (ఎని) 
ఆకారంలా ఉన్న “'కొంబు' ఒకటుంది. దీనికి పలుచోట్ల వలుపేర్లున్నాయి. ఉత్తర 
(పదేశ్‌లో దీన్ని 'తురి అంటారు. రాజాస్టాన్‌లో దీన్ని “బంక్య' అని, 'బర్లూ అని 
అంటారు. కర్ణాటకలో ఇది 'బంకే అయింది. మధ్యవరదేక్‌లో ఇది 'రణ్‌సింగా” 
అయితే, హిమాచల్‌ వదేశ్‌లో 'నర్‌సింగా' అయింది. గుజరాత్‌లో దీన్ని 'నాగ్‌ఫణి' 
అంటారు. పేరును బట్టి దీని ఆకారం పాములా ఉండి, దాని చివరి భాగంలో పాము 


20 - వంగీత వాయిద్యాలు 





22. నరసింగ లేక రనసింగ్‌ 


పడగ ఆకారంలో చీలిన నాలికతో కూడ (MoOtIf) వుంటుందని ఊహించవచ్చు. 
(చ్మితం : 22) 

అతి పాచీనమైన తిన్నగా వుండే బాకా ఎముకతో చేసినదై వుడాలి. ఇది మన 
దేశంలో అంతగా కనబడ్డం లేదు, కాని ఎక్కడో పామాలయ ప్రాంతంలో ఒక చోట మాతం 
బౌద్ధ మం(త తంతాల్లో ఉవయోగవడే దొకటి, “భాంగ్‌లింగ్‌” అనే పేరుతో కనిపించింది. 


నుషిర వాయిద్యాలు , 71 


ఈ వాయిద్యం 16 సంవత్సరాలున్న (బావహ్మాణ పిల్ల యొక్క ఎడమ తొడ ఎముకతో 
చేసిందట. ఇదిగాక వులి తాలూకు తొడ ఎముకతో కూడ “స్టాగ్‌లింగ్‌' అనే బాకాని 
తయారుచేస్తారని తెలుస్తూంది. ఇది మునుష్యుల ఎముకైతే, చాల పెద్ద తరవోలోని 
మనిషిది కాని, చాల సామాన్యుని ఎముక కాని, హఠాత్తుగా (పమాదాల్లో చనిపోయినవారిది, 
త్వరగా వ్యాపించే “అంటు వ్యాధులతో మరణించిన వారిది, బలవంతంగా వాత్య 
చేయబడిన వారి ఎముకలతో చేసినదై ఉండాలిట. ఇలాటి ఎముకల్ని బాకాలుగా 
తయారుచేసుకుని, కోపాలొచ్చిన దేవతల్ని సంపవీతుల్ని చేయడానికి, దెయ్యాలు, 
భూతాలు మొదలైన వాటిని బెదిరించి, తోలివేయడానికి, వాన దేవుణ్ణి సంతృప్తి వరిచి, 
వర్షంకోసం (పార్థించడానికి ఉవయోగిస్తారని తెలుస్తూంది. టిబెట్‌ దేశంలో ఈ రకం 
'భాంగ్‌లింగ్‌' బాకాల్ని, భూతాల ఆకారంలో అలంకరించి, ఉపయోగిస్తారని తెలుస్తూంది. 

సూటిగా, పొడుగ్గా వుండే బాకాలు, చాల వురాతనమైన రకాలు, ఇతర సంవర్మం 
లేకుండా జీవించే చిన్న, చిన్న ఆటవిక జాతుల్లో కూడ ఇవి కనిపించేయి. ఇతర 
దేశాల్లోను తవ్వకాలలో కూడ వీటిని చూసేరు. మన దేశంలో కూడ గువాల్లో కనిపించిన 
బొమ్మల్లో కొన్ని చోట్ల అవి కనిపించేయి. 'నుమేరియని, “బాబిలోనియన్‌” సంస్కృతుల్లో 
కూడ అవి కనిపించేయి. వారి “కర్నా' అనే బాకా, ఈజిప్టియనుల 'కర్ను' అనే బాకా, 
మన ఉత్తర భారత దేశంలో కనిపించే 'కర్న' అనే బాకాకు, నామంలోనైనా సారూవ్యం 
ఉంది. ఇటుకితం చెప్పినట్లు, మన పురాతన (గంధాలు వీటిని “తురహి”, 'తుర్యి అని 
పేర్కొన్నాయి. అయితే ఇవి వట్టి గొట్టాల్లా ఉండి వుండవచ్చు. ఈ తుదహి వదమేగాక, 
మన (గంధాల్లో, గొట్టాల వంటి ఈ బాకాలకు “తుతరి' అని పేర్కొన్నారు. మరారీ 
భాషలో 'తుత్తూరి” అని, ఒరిస్సాలో 'కాహాల్‌' అని, గంగానదీ (పాంతాల్లో కూడ కర్ని 
అని, ఓరవోన్‌ జాతి గిరిజనుల్లోను, ఉత్తర (వదేక్‌లోను “ఖెనర్‌' అనె వీటికి పేర్లున్నాయి. 

“కావాలి అనే వదం మనకు శతాబ్దాలుగా వరిచయమైనదే. అనాటికి కూడ ఆ 
నామం దేశమంతటా వినిపిస్తుది, కాని దీన్ని ఒరిస్పాలోను, కర్ణాటకలోను బాగా 
(వసిద్ధమైనదని చెప్పాలి, అది బంగారంతో గాని, వెండితో కాని, రాగితో కాని చేసినదని, 
అర మీటరు పొడవైనదని చెప్పబడిది. మహారాజులు, జమీందార్లు గతించిపోయిన ఈ 
రోజుల్లో బంగారంతో చేసిన కాహల ఎండమావి వంటిదేగాని, కొన్ని దేవాలయాల్లో 
కాహాల, కర్న అనేవి భగవత్పాన్ని ధ్యంలో వాయించేవి, వెండి రేకుతో చేసినవి లేక వెండి 
వూతవూసిన ఇత్తడివి అక్కడక్కడ కనిపిస్తాయి. సామాన్యంగా అవి ఇత్తడి, రాగి 
రేకులతో చేసినవి. లడఖ్‌, టిబెట్‌, భూటాన్‌ _పాంతాల్లో కనిపించే 'ధున్‌చెన్‌" అనే బాకా 
ఒక విశేషమైన వాయిద్యం. దీన్ని మతవరమైన ఉత్సవాల్లోను, నాట్యాల్లోను, సంగీతానికి 
ఉవయోగిస్తారు. మూడు మీటర్ల పొడవైన ఈ బాకా చాలా పెద్దది. ఇది రాగి రేకుతో 
చేయబడి, పైన వెండి పూతతో వుండేది. ఇలాటి రెండు బాకాల్ని, 'థున్‌చెన్‌పా' అనే 
ఇద్దరు వాయిద్యగాళ్ళు వాయిస్తారు. వాళ్ళ భాషలో 'గంబా” అనే దేవాలయంలో జరిగే 


72 సంగీత వాయిద్యాలు 


వూజా_వకటనలకి, నాట్యాల్లోను దీనిని ఉపయోగిస్తారు. ఇది చాల బరువుగా, వెద్దదిగా 
వుంటుంది గనుక దీని చివరి భాగాన్ని కింద నిలబెట్టి, వాయించే వాళ్ళు నుంచుని 
వాయిస్తారు, లేకపోతే ఇకొకళ్ళు ఒక కొనని మోస్తూంటే, ఊదేవాళ్ళు ఇంకొక కొసని ఊది 
వాయిస్తారు. 

మన దక్షిణ దేశలో వినిపించే 'తిరుచిన్నంి అని రెండు బూరాలు కలిపివున్న 
వాయిద్యం ఒకటి చెవ్పదగ్గది. ఈ రెండు బూరాలు బాగా సన్నంగా, పాడగ్గా ఉంటాయి. 
ఈ రెండ బూరాల్ని కలిపి, వాయించే వాడు ఒకేసారి ఊది వాయిస్తాడు. రెండు బూరాల్ని 
ఒకేసారి కలిపి ఊదడం దీనిలోని విశేషం. ఇలాంటిది నేపాల్‌లో కూడ ఉందని 
తెలుస్తూంది. ఇండోనీషియాలోని చండిజవి” అనే చోట - 13వ శతాబ్దానికి చెందిన ఒక 
బొమ్మలో రెండు బూరాలు కలిపి ఒకేసారి వాయించే వాయిద్యం కనిపిస్తుంది. 

శంఖం అనాదిగా _వవంచమంతటా ఉవయోగిస్తూన్న వాయిద్యం. దీన్ని పూజా 
సమయాల్లోను, సంగీతానికి, వమాదాల్లో సాంకేతిక సందేశాల్ని వ్యడానికి వినియోగిస్తారు. 
దీన్ని అస్సీరియన్‌, మెక్సికన్‌, వెరూవియన్‌, చైనీస్‌ సంస్కృతుల్లోను, మన సంస్కృతిలోను 
కూడ అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు, మన దేశంలో కన్యాకుమారి నుంచి 
పిమాలయ పర్యతాల వరకు, వశ్పమాన్ని గుజరాత్‌ నుంచి తూర్పున మేఘాలయ 
వరకు శంఖాన్ని తెలియని వారు, ఉపయోగించని వారు లేరు. సుషర వాయిద్యాల్లోని 
ఇది సంగీతానికంత _పయోజనకారి కాకపోయినా, దీన్ని సామాన్య (పకటనలకు, యుద్ధ 
(పకటనలకు ఉపయోగించేవారు. ఈ రోజుల్లో సైతం వూజల్లోను, జానపద సంగీతంలోను, 
నాట్యాల్లోను ఉవయోగిస్తున్నారు. వంచ మవో శబ్దాల్లో ఇది ఒకటి గనుక, వంచ 
వాయిద్యాల్లో ఇది ఒకటి. చర్మిత పరంగా చూస్తే, వారవ నాగరికత కాలం నుంచి 
వస్తూన్న వాయిద్యమే కాని, అక్కడ కనిపించే శంఖం, సంగీత వాయిద్యమో, కాదో 
సందేహాస్పదమే. వేదకాలంలో కూడ ఇది బాగా (వసిద్ధమైన వాయిద్యమని చెప్పాలి, 
ఏమంటే దీన్ని 'బకురి అని వేదంలో చెపుతూ వచ్చారు. నూత సాహిత్యంలో కూడ 
'గోమఖి అనే వాయిద్యాన్ని చెప్పారు. బహుశః అది శంఖమో, శంఖం వంటి 
వాయిద్యమో అయి ఉండవచ్చు. విస్తారంగా బయళ్ళలో వాయించే వాయిద్యమై నందున, 
మహా కావ్యాల్లో, ఇతర సాపాత్యంలోను, రాజ్యాలకొసం జరిగిన యుద్దాల్లోను, 
రాజాస్థానాల్లోను బాగా వరిచితమైన వాయిద్యంగా పేర్కొనబడింది. యుద్ధ(పకటనలకు, 
విజయ (పకటనలకు, సంతోషకరమైన ఉత్సవ సందర్భాల్లోను, శంఖనాదం శుభసూచకం 
కనుక ఈ వాయిద్యం అవశ్యంగా వినియోగవడేది. ఉదావారణకు, రాముణ్ణి 
కలుసుకొవడానికి భరతుడు నంద్నగామం చేరుకోగానే, దుందుభి, శంఖనాదాలతో వార 
రాక నక్కడివారికి తెలిపినట్లు చెప్పబడింది, భాగవతంలో క్రీకృష్ణుని ద్వారకా (వచేశం 
ఈ రీతిగా వర్ణింపబడింది - "ద్వారక నగరాన్ని సమీపించగానే శ్రీకృష్ణుడు తన రాకను 
ద్వారక వాసులకు తెలియజేయడానికి శంఖం పూరించేడట, తెల్లటి శంఖం, ఎర కలువ 


సుషిర వాయిద్యాలు 73 


రంగులో వున్న ఆయన అరచేతిలోనికి చేరగానే ౫ర కలువల మధ్య వున్న హంసవలె 
కనబడినదట. శంఖాన్ని వాయించడానికి తయారు చేయడం బహు సులువైన వని. 
పైన మూసుకుని ఉన్న చివరి భాగాన్ని కొంచెం కొట్టి ఒక కన్నం ఏర్పరచాలి, లోపల 
గుండగా చుట్టిన మార్గం (Spiral chamber) శంఖముఖం వరకు ఉంటుంది. 
పెదవుల్ని చేనిన కన్నానికి ఆనించి, 
పెదవులతో ధ్వని చేస్తూ, బలంగా గాలి 
ఊదాలి. ఈ కన్నం కొన్ని శంఖాల్లో తిన్నగా 
కొనని ఉండక కొంచెం వక్కకి కూడ 
ఉండవచ్చు. కొన్ని శంఖాలకు చిన్న ఇత్తడి 
బిళ్ళతో చేసిన “మౌల్‌వీన్‌'లు పెట్టి 
వాయించడం కూడ అలవాటుంది. ఇదివరలో 
ఉదవారించిన 'బర్‌హత్‌' చితంలోని కోతుల 23. శంఖు 





ఉత్సవంలో, ఒక కోతి శంఖాన్ని ఊదుతూన్నట్లు చూపబడింది. ఆ శంఖానికి ఒక 
పాడగైన గొట్టంవలె వుండే “మౌత్‌వీస్‌' అతికినట్లు చూవబడింది. (చితం : 23) 

న్యూగినీ దేశంలో మొదటిసారిగా “వ్లూట్‌' కనుగొన్న విషయ మొక కధగా ఇదివరలో 
చెప్పుకున్నాం ఒక సీసాని మూతి దగ్గిర ఊది వాయించే (వతి కురవాడికి ఇది బాగా 
తెలుసు. ఈ పద్ధతిలో గాలిని ఒక కొసని ఊది వాయించే జానవద, గిరిజన వాయిద్యాలు 
చాలా రకాలున్నాయి మన దేశంలో ఈశాన్య (పాంతంలో బాగా (పసిద్ధెన 'ఫిల్లి” (Fifl1) 
అనే వాయిద్యం ఇలాటిదే. నుమారు 15 సెంటీమీటర్ల పొడువైన, ఒక వైపున మాతం 
తెరిచివున్న ఒక వెదురు గొట్టాన్ని, పెదవుల దగ్గిర పెట్టుకుని, నిలువుగా కిందికి వంచి, 
గాలిని ఊది వాయిస్తూంటారు. దీనిలో ఒకే స్వరం తప్ప, ఇతర స్వరాలేమీ వలకవు 
గనుక ఇందులో పాట ఏదైనా వాయించడానికి వీలులేదు. దీనిలో, ఇంత కంటె కొంచెం, 
(వయత్నంతో, ఇలాటి 7,8 గొట్టాల్ని లావుగా, సన్నంగా వుండే వాటిని, పొడుగ్గాను, 
పొట్టిగా వుండే వాటిని కలివి వక్క పక్కని కడితే, ఇతర స్యరాల్లాగ వినిపించ 
దానికి వీలుంటుంది, ఎదైనా పాట లాంటిది వాయించడానికి వీలుంటుంది. గొట్టాల 
పొడుగు, పొట్టి వ్యత్యాసం వల్ల, లావు సన్నం తేడాల వల్ల ఈ శబ్దాలు వేరు వేరు 
స్యరాల్లా వినిపించే అవకాశం ఉంటుంది. ఇలా కట్టిన దాన్ని 'ఫిష్లి అనే అనొచ్చు. ఇది 
యూరోవ్‌ దేశంలోని 'పాన్‌పైవ్‌ (400106) మాదిరి లోనిదే. దీనిలో ఏదైనా స్వర 
సముదాయాన్ని అంటే పాట లాంటిదాన్ని కొంచెం వీలుంటుంది. రాజాస్థాన్‌లో ఇలాంటి 
వాయిద్యాన్నే 'నరో అంటారు. ఈ నర్‌ అనే పొడుగైన గొట్టాన్ని, ఫిల్లీ మాదిరిగానే ఊది 
వాయిస్తారు. దీనిలో నాలుగైదు కన్నాలు, గొట్టం (కింది భాగంలో ఉంటాయి గనుక వేరు 
వేరు శబ్దాలు వినిపిస్తాయి. అందుచేత చిన్న, చిన్న పాటల వంటి వాటిని కూడ 
వాయించవచ్చు. 


74 సంగీత వాయిద్యాలు 


ఈ వూట్‌ వాయిద్యాల్లో ఇంకొక రకం ఉంది. వీటిని కూడ గాలిని ఊది వాయించాలి, 
గాని ఇక్కడ స్వల్పమైన తేడా ఉంది. గాలిని ఊదే కొసని ఒక సన్నని “పక్షిముక్కు” 
ఆకారంలో (0621) నాళం మాదిరిగా చేస్తారు. గాలిని ఊదే ఈ “వక్షిముక్కుకు” కొంచెం 
కింది భాగంలో ఒక కన్నం (110016 hole) ఉంటుంది. అ ముక్కులోకి మనం గాలి 
ఊదితే, గాలి (వపవావాం గొట్టంలో (వవేణించి, ఈ కింది కన్నం అంచులకు కాకి, పైకి 
పోతూంటుంది. వాయించే టప్పుడు వెదవులతో ముక్కును పూర్తిగా కప్పి వాయించవచ్చు. 
దీనిలో కింద గాలి పోవడానికి కన్నం వుంది గనుక పెదవులతో పూర్తిగా కప్పి 
వాయించినా, ఇది మోగుతుంది, కిని పైన చెప్పిన “నరో వంటి వాయిద్యాన్ని 
వాయించేటవుడు, కన్నాన్ని పెదవుల కానించి,కన్నం వూర్తిగా మూయకుండా ఊది 
వాయించాలి. అలా కాకపోతే, ఇక్కడ గాలి బయటికి పోవడానికి కన్నం లేనందున, 
ముక్కు కన్నాన్ని వూర్తిగా పెదవులతో కప్పేస్తే అసలు ఎమీ శబ్దం రాదు. 

ఈ రకం “ముక్కిలున్న ఫ్లూట్‌ వాయిద్యాల్ని ఇంగ్లీషులో 'బీక్‌ఫూట్‌' (beak 
flute) అంటారు. వీటిలో ముక్కుకు కింద వున్న కన్నమే కాకుండా, ఇంకా కొన్ని 
కన్నాలు కింది భాగంలో ఏర్పరుస్తారు. వీటిని వాయించే వాళ్ళు వేళ్ళతో మూసి, తెరిచి 
నందువల్ల, వేరు వేరు స్వరాల వినిపిస్తాయి. ఇందులో కొన్ని చిన్న, చిన్న పాటలు కూడ 
వాయించవచ్చు. ఉత్తర స్థానంలోని (గామీణ (ప్రాంతాల్లో ఇది “బాన్సురి" (Bansun) 
అని బాగా (వసిద్ధమైన వాయిద్యం. అయితే వంజాబ్‌, రాజాస్థాన్‌, మహారాష్ట్ర ఇంకా 








24. బంసరి 


కొన్ని _వదేశాల్లో “అల్లోజా' అని ఇంకొక వాయిద్యముంది. దానిలో రెండు ఇలాటి 
వ్లూట్‌లు కలివికట్టి, వాటి రెంటిని ఒకేసారి నోట్లో పెట్టుకుని వాయిస్తారు. అందులో ఒక 
దానిలో శృతి (drone or basic note), రెండవ దానిలోని కన్నాలు మూస్తూ, 
తెరుస్తూ పాటను వాయించడం అలవాటు. (చితం : 24) 

దేశమంతటా బాగా వ్యావించి (వసిద్ధమైనని, మనం కచేరీల్లో చూసే, నోటి కడ్డంగా 
వెట్టుకుని వాయించే ఫ్లూట్‌ లేక వేణువు వాయిద్యాలు. పైన చెప్పిన కొస నుంచి 
వాయించేవి (end blown flutes), ‘ముక్కు’ కొసలతో (beak flutes) 
వాయించేవి, జానవదుల్లోను, గిరిజనుల్లో తప్ప, శాస్త్రీయ సంగీతానికువయుక్షాలు 
కావు. నోటి కడ్డంగా వెట్టుకుని వాయించేవి (honzontal) జానవదుల్లోను, శాస్త్రీయ 


సుషిర వాయిద్యాలు 75 


సంగీతంలోను గూడా దేశమంతటా గౌరవింవబడే వాయిద్యాలు, ఏమంటే వాయించే 
వాళ్ళు వీటి కన్నాన్ని చేతి వేళ్ళతో పూర్తిగా కప్పడం, నగంగానూ కప్పడం మొదలైన 
పనులు వేళ్ళతో, ఊదే కన్నంలోకి పెదవులతో అతి లాఘవంగా, లేకపోతే అతి బలంగా 
నోటి గాలిని ఊది వాయిస్తారు గనుక శాస్త్రీయ సంగీతానికి కావలసిన గమక 
సౌందర్యాలు, గురుత్వ లాఘవాలు ఏర్పడి, వినే శోతలకి ఎంతో మనోహరంగా 
వినబడుతుందీ అడ్డంగా వాయించే వేణువు. ఇదే వీటిలో వుండే విశిష్ట లక్షణం. 

నోటి కడ్డంగా పెట్టుకుని వాయించే ఈ రకం వేణువు, ఒక కొసని మూసి, ఇంకో కొనని 
తెరిచి వున్న, సుమారు 35 సెంటీమీటర్ల పొడవైన వెదురు గొట్టం. మూసి వున్న కొన 
నుంచి కొద్ది సెంటీమీటర్ల దూరంలో ఒక కన్నం (6౧౦౦౪౦౧౪౫6 or blow hole) 
ఉంటుంది. ఈ కన్నం నుంచి కొద్ది దూరంలో ఒకటి తర్వాత ఒకటిగా కొన్ని కన్నాలుటాయి. 
ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. మన దేశంలో తయారయ్యే వేణువులన్నీ, 
కన్నాన్ని కవ్పడానికి 'మీటలు (keys or levers for fingers) లేకుండా 
తయారయ్యే రకాలు. మీటలతో కన్నాల్ని కప్పి వాయించే రకాలు మన దేశంలో లేవు. 
ఉదాహరణగా వేణువు, నాదస్యరం, శవానాయ్‌ మొదలైన వాటిని చెప్పాలి. ఈ మీటలు 
లేనందు వల్లనే. వైన చెప్పినట్లు, వాయించేవాళ్ళు వేళ్ళ నువయోగించి, కన్నాన్ని 
నైపుణ్యంతో స్వాధీనంలో ఉంచుకొని వాయిస్తూ, శాస్త్రీయ సంగీతానికి ఉవయోగించ 
గలుగుతున్నారు. వేణువుల తయారికి వెదురు గొట్టాలే అనువుగా ఉంటున్నాయి. 





25. తిరయ్య : అటవికుల వేణువు 


76 సంగీత వాయిద్యాలు 


వీటిలో నాదం మొత్తంగాను, శ్రావ్యంగాను ఉంటుంది. ఇవి లోహాలతో తయారైతే ఈ 
(శావ్యత, మెత్తని నాదం అంత బాగా ఉండదు. వేణువుల్లో పొట్టి వాటిని త్వరితంగా 
వాయించే సంగీత శైలికి, హెచ్చు శృతులకు ఉపయోగిస్తారు. పొడుగుపాటి వేణువుల్ని 
ముందుగా వుండే సంగీతానికి, తగ్గు శృతులకు వాడతారు. వేణువు అంటే వెదురు గొట్టం 
అని అర్థం గనుక ఇక్కడ నామమే వస్తు సూచకం. ఉత్తరాదిని దీనికి “వంశి, 'బస్సీ*, 
'బాన్సురి” అనే వర్యాయ వదాలు వాడుకలో వున్నాయి, తమిళ భాషలో 'కుళలొ, 
'పిల్లాన్‌కుళల్‌” అనే పేర్లు; కన్నడ భావల్లో 'కొభవి” అని, తెలుగులో “వేణువు, 
'పిల్లనగోవి” అని అంటారు. వేదాల్లో దీన్ని “వేణు”, “తూనవి, “నాడి” అని చెప్పారు. 
(చితం : 25) 

ఇంతవరకు చెప్పిన వేణువుల్లోను, బాకాల్లోను కూడ శబ్లోత్పత్తికిగాని, 
స్వరస్థాయినిస్వాధీనంలో నుంచడానికిగాని, ఏ విధమైన సాధనాలు (a1d5) లేవు. 
బాకాల్లోను, కొమ్ముల్లోను, శంఖంలోను కూడ మన పెదవులే శబ్బకారకాలు, వేణువుల్లో 
మనం ఊదేగాలి, కన్నం యొక్క అంచుకు తాకి నందువల్ల శబ్దం కలుగుతూంది. మన 
మిపుడు శబ్దాన్ని కలుగ జేయడానికి సాధనాలు (MEChanicalaids) ఉపయోగించే 
గాలి వాయిద్యాల్ని కొంత పరిచయం చేసుకుందాం. శబ్లోత్పత్తికి, చలించే వలచని 
వస్తువు (VIbrator) ను, సన్నని గొట్టానికో, గాలితో నింపే ఒక బాగానికో అతికి 
ఉండాలి. ఈ చలించే పలచని వస్తువునే బద్ద లేక రేకు (Reed) అని ఇదివరలో 
చెప్పుకున్నాం. ఇది ఒక రకమైన గట్టి గడ్డితోనో లేక వెదురు బద్దతోనో చేయవచ్చు. 
వీటిని హిందీ భావలో “వత్తి, అని, తమిళంలో “సీవలి” అని తెలుగులో 'ఆకు' అని 
అంటారు. అయితే ఈ బద్ద గొట్టానికి అమర్చినదైనా కావచ్చు లేదా గొట్టంలోని ఒక 
భాగమై ఉండొచ్చు. ఈ వివరాలు ఇక ముందు తెలుసుకుందాం. 

రీడ్‌ లేక బద్దల్ని వివులంగా రెండు రకాలుగా చెవువచ్చు. మొదటి రకంలో 
ఒకదాని కొకటి కొట్టుకుని (beating 6665) స్పందిస్తూ ధ్యనించేవి, అనగా 
ఒక సన్నని రధాన్ని మూస్తున్న ఒక వలచని బద్ద, రంధంలో గాలి (వవహించి 
నవుడు, రంధవుటంచుల మీద కొట్టుకుని ధ్వని వుట్టిస్తుంది. అ రకానికి ఉదావారణగా 
పాములవాని నాగన్వరం లోవల అమరిన బద్ద, క్లారినెట్‌ వాయిద్యంలోని 
బద్దల్ని చెవ్పవచ్చు. రెండవ రకంలో, రెండు వలచటి బద్దలు కలిసి ఉండి, వాటి 
మధ్య వుండే రధం ద్యారా గాలిని ఊదినవుడు, ఆ రెండు బద్దలు ఒక దాని కొకటి 
కొట్టుకుని ధ్వని కలుగజేస్తాయి. ఈ రకం బద్దలకు నాదన్వరంలోని బద్దలు, 
శఇహనాయి లోని వాటిని చెప్పవచ్చు. ఈ చెప్పిన రెండు రకాల బద్దలు చలించే లేక 
స్పందించే రకాలే. 

ఈ రెండవ రకం బద్ద దేనిని తాకకుండా లేక ముట్టకుండా (free 666) చలిస్తే, 
దాన్ని స్వయంగా స్పందించే రకంగా చెప్పాలి, ఈ రకమైనవి మన దేశంలో చాలా 


నుషిర వాయిద్యాలు 77 


తక్కువ వాయిద్యాలున్నాయి. వోర్మొనియం లోని ఇత్తడి బద్ద లేక రేకు ఈ రకమైనదే. 
ఇక్కడి బద్ద దేనిని తాకకుండా గాలి వవావాంలో స్పందిస్తుంది. మన అస్సాం 
(పాంతంలోని “ఖంగ్‌” లేక “రూసెమ్‌” వాయిద్యంలోని బద్దకూడ అ రకమైనదే. దీన్ని 
స్యయంగా చలించే లేక స్పందించే “ఫీరీడో అంటారు. 

పాముల వాని నాగస్వరం వాయిద్యంలోను, మేళ వాయిద్యమైన నాదన్వరం లోను, 
మనం వినే సంగీతం కేవలం బద్దయొక్క ధ్వని వల్ల ఏర్పడ్డ సంగీతం కాదు. బద్ద గొట్టం 
అంచుల్ని తాకి చలిస్తూ, గాలిని (కమ వద్ధతిలో గొట్టంలోకి వదులుతుంది. అ గాలి 
గొట్టంలో _వవేశించి చలిస్తూంది. గొట్టం మీద కన్నాల్ని' వేళ్ళతో మూసి, తెరచినందు 
వల్ల, గొట్టంలో _వవేశించిన గాలి యొక్క చలనాలు, పొడుగు, పొట్టిగా మారి 
నందువల్ల (different lengths of air columns) వేరు వేరు స్యరాలుగా 
వినిపిస్తున్నాయి. ఇలాగ వేణువులో స్వరాలు ఏర్పడుతున్నాయి. వోర్మొనియంలో 
ఒక బద్ద చలించి ఒకే స్వరాన్ని వినిపిస్తుంది. అందువల్ల వోర్మొనియంలో ఒక్కొక్క 
స్యరానికి ఒక్కొక్క బద్ద కావలసివుంది. 

పాములవాని నాగస్యరంలోని బద్ద, కొట్టుకుని ధ్యనించే బద్దగల వాయిద్యాలలోనిది. 
ఇది బాగా దేశమంతటా సువసిద్ధమైనది. విదేశీయులు దీన్ని ఎంతో సంతోషిస్తూ, 
ఆప్యాయంగా వింటారు. హిందీ భాషలో ఈ వాయిద్యాన్ని “వుంగి, 'బీన్‌' అని 
అంటారు. దక్షిణ దేశంలో 'మహుడి"*, 'నాగస్వరం” అంటారు. దీనిలో పై భాగం ఒక 
ఎండిన ఆనవకాయ బ్మురతో తయారై, గాలిని ఈ బ్యురలోకి ఊదుతారు. ఈ గాలి బ్యుర 
కింద అమర్చిన రెండు బద్ద గొట్టాల (7666 01065) ద్వారా వేగంగా బయటికి వస్తుంది. 
ఈ రెండు గొట్టాలు కొంత భాగం బ్యుర లోవలికి, కొంతభాగం బ్యుర బయటికి 
అమర్చబడి ఉంటాయి. బ్యురలో వున్న గొట్టాల భాగం మన కంటికి కనిపించదు, 
బ్యుర లోవల వున్న గొట్టాల పై 
పొరను, కొంచెం చీల్చి బద్దవలె 
తయారు చేస్తారు. గాలిని బలంగా 
బ్యురలోకి ఊదితే, గొట్టాల మీద 
వున్న పార అంచుల మిద కొట్టుకుని 
ధ్వనిచేన్తూ, గాలిని బయటికి 
వదులుతూంటుంది. బయటికి 
కనివించే ఒక గొట్టవు భాగంలో 
కన్నాలుండవు. ఇంకొక దానికి 5,6 
కన్నాలుంటాయి. కన్నాలు లేని 
గొట్టంలో వట్టి శృతి మాతం 
(drంne) ఏనివి స్తుంది. కన్నాలున్న 26. వుంగి లేక మవాది 





28 వంగీత వాయిద్యాలు 


గొట్టాన్ని వేళ్ళతో మూసి, తెరిచి వాయిస్తే, పైన చేప్పినట్టు, దానిలోని చలించే గాలి 
యొక్క పొడుగు, పొట్టి కొలతలు మారి మనకు వేర వేరు న్యరాలుగా వినివిస్తుంది. 
మొత్తానికీది శృతితో కూడిన పాటలాగ వినిపిస్తూ, ఎంతో వినసాంవుగా _శోతల్ని 
ఆకర్షిన్తూంటుంది. ఈ పాట వినడానికి పాముకి మ్మాతం చెవులు లేవుగాని, వడగెత్తి 
ఆడుతూ కనిపిన్తుంది. (చితం : 26) 

పాముల వాని నాగన్యరం లాంటిదే “టార్చొ' అనే వాయిద్యం. దీనికే “ఘోంగా” అని, 
“భోంగడ” అని, “డాబు అవి వాటి చిన్న పెద్ద ఆకారాల్నిబట్టి పేర్లున్నాయి. దీని 
నిర్మాణం నాగన్యర నిర్మాణాన్ని పోలిందే, నాగస్యరంలోని బ్యుర గుం్యడంగా “పొట్ట "తో 
వుంటుంది. దీని బర కొంచెం పొడుగైన బ్యుర. మురారీ భాఫలో దీన్ని 'దూదియాబోప్లా' అనే 
ఒక రకం ఆనవకాయ వంటి ఒక కాయ తాలూకు బ్యురతో చేస్తారు. ఈ బ్యుర చిగురున 
కాక ఒక (వక్కకి ఉంటుంది. దీని కన్నానికి కొన్ని వాయిద్యాల్లో “మౌత్‌వీస్‌ కూడ 
ఉంటుంది. నాగస్యరంలో వలెనే, బ్యుర లోవలికి కొంత భాగం, బ్యుర పైకి కొంతభాగం 
ఉండేట్లు అమర్చిన బద్ద గొట్టం ఉంటుంది. పైకి కనిపించే గొట్టం మీద 4,5 





27. తార్చొ 


సుషిర వాయిద్యాలు 79 


కన్నాలుంటాయి. ఈ కన్నాల్ని మూస్తూ, తెరుస్తూ దీన్ని వాయిస్తారు. దీని కింకొక భాగం 
మాతం అదనంగా కనివిస్తుంది. బద్ద గొట్టానికి (666 pipe) అమర్చిన (కమంగా 
లావుగా వుండే ఇంకొక గొట్టం ఒకటుంది. దీని వల్ల బద్ద గొట్టం నుంచి వచ్చే ధ్యని ఇంకా 
పెద్దదై (20001107) వినివిస్తుంది. ఈ పెద్ద గొట్టాన్ని తాటాకులతో అల్లి గుర్యడంగా 
తయారు చేస్తారుట. ఈ టార్పొ వాయిద్యం గుజరాత్‌లోని గామాల్లోను, మహారాష్ట్రలోని 
'వర్లి” ప్రాంత. (గామాల్లోను, బాగా (వసిద్ధమని తెలుస్తూంది. ఈ వర్లి (వజల్లోని ఆచార 
మిలా ఉంటుందని చెవుళారు. “భ్యాదవది మాసంలోని కృస్ణ పక్షంలో, వంట చేలు వండి 
కోతకు వచ్చే నమయంలో టార్చో వాయిద్యాన్ని ర్మాతిళ్ళు వాయిస్తూంకే దూరాన్నుంచి. 
వినబడుతూంటుంది. చందుడు అశ్వని నక్షతం దగ్గరకి వచ్చే సమయంలో, అంటే 
అక్టోబరు మానంలో, సాయంకాలం వేళల్లో “టార్చో నాట్యాలు” మొదలుపెడతారట. 
టార్చో వాయిద్యగాళ్ళని చుట్టి, గామ(వజలంతా గుండంగా తిరుగుతూ, వాయిద్యగాళ్లకు 
ఎదురుగా నిలబడి, పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. కొన్ని (వత్యేక దినాల్లో 
మవాలక్ష్మి వూజలు చేసి, సంబరం చేసుకుంటారు. అవ్పుడీ వాయిద్యగాళ్ళు 
కూడ తమ వాయిద్య నైవుణ్యాన్నంతా (వదర్శిస్తూ; ఆ సంబరంలో పాల్గొంటారు. 
(చితం : 27) 

“మాషక్‌” లేక “తిత్తి అనే వాయిద్యం, మన దేశపు “బ్యాగ్‌వైన్‌' (Bagpipe) అని 
చెప్పవచ్చు గాని ఇప్పుడిప్పుడు మన వాళ్ళు దీన్ని విసర్జించి, “బ్యాగొపైవ్‌ి'ను ఇతర 
దేశాల్నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మేక చర్మాన్ని సంవూర్ణంగా కాళ్ళతో 
సహితం, ఊడదీసి కుట్టిన ఒక తోలు సంచీని, గాలిని నిలవచేయడానికి ఒక భాగంగా 
వినియోగస్తారు. ఈ వాయిద్యంలో ఈ సంచి “వుంగి వాయిద్యంలోని బుర వంటింది, 
గాని ఈ మాషక్‌ను అంటే సంచీని, అనేక రకాలుగా ఇతర వనుల్లోకూడ ఉవయో 
గిస్తారు. ఇళ్ళ కట్టడాలు కట్టే మేస్తీలతో వనిచేసే వాళ్ళు, కట్టడాల్ని తడవడానికి 
దీనితో నీళ్ళను మోసుకుపోతూంటారు. ఇంకా కొంతమంది దనిలో నీళ్ళు నిలవ 
చేసుకుంటారు. సరిగ్గా గాలి పోకుండా కుట్టి, దీన్ని గాలితో నింపితే, నీటి మీద తేలుతూ, 
నదులు దాటడానికి కూడ వనికి వస్తుంది. ఇదే నంచిని లేక తిత్తిని ఒక 
వాయిద్యంగా మార్చవచ్చు. ఒక కొసని గాలి ఊదడానికి ఒక వెదురు గొట్టం గట్టిగా 
బిగించి, రెండో కొనని రెండు బద్ద గొట్టాల్ని బిగిస్తే, ఇదొక వాయిద్య మవుతుంది. వెదురు 
గొట్టంలోంచి గాలి ఊది, తిత్తిని గాలితో నింవి, రెండో కొసనున్న బద్ద గొట్టం యొక్క 
కన్నాలను, వేళ్ళతో మూసి, తెరుస్తూ వాయించ వచ్చు. ఈ సంచిని చేతికి కింద భాగంలో 
వెట్టి పట్టుకుంటే, వాయించేటవుడు కావలసినంతగా నొక్కి నంచిలోని గాలిని (కమంగా 
బయటికి వదలవచ్చు. 

చలిస్తూ కొట్టుకుని ధ్యని చేసే (0626021266) బద్దతో కూడిన ఇంకొక వాయిద్యాన్ని 
కూడ చెప్పాలి. దాని పేరు 'పేపొ అంటారు. ఇది అస్సాంలోని 'బిహు అనే 


80 సంగీత వాయిద్యాలు 


వసంతోత్సవ నాట్యాల్లో ఉవయోగించేది. 20 సెంటీమీటర్ల పొడవైన రెండు వెదురు 


గొట్టాల్ని కలిపికట్టి దీన్ని తయారు చేస్తారు. వీటిలో ఒక గొట్టానికి చివర బద్ద ఉండి, 
ఆ బద్దను ఇంకొక గొట్టంతో కప్పి బిగిస్తారు, 


లేకపోతే ఊరికే వదిలి వేయవచ్చు. ఈ 
చివరి భాగాన్ని నోట్లో పెట్టుకుని వాయిస్తారు. 
గొట్టానికి రెండవ వైపుకి కన్నాలుంటాయి. 
ఈ గొట్టాల చివరి భాగంలో గేదె కొమ్ములు 
ఒక్కొక్క గొట్టానికి అమర్చబడి ఉంటాయి. 
గేదె కొమ్ములు దాని ధ్యనిని విస్తారం చేస్తాయి. 
(చితం : 28) 
ఒకే బద్దతో ధ్వనించే (310816 Teed 
28. పేవ aerophones) ఇన్ని రకాల వాయిద్యాల్ని 
పెంపొందించిన మన దేశ మింతవరకు శాస్త్రీయ సంగీతానికి వనికి వచ్చే ఒక 
వాయిద్యాన్ని కూడ తయారు చేయలేక పోయిందంటే అది చాల ఆశ్చర్యకరమైన 
విషయమే. ఒక వక్కని క్లారినెట్‌ వంటి ఒంటి బద్ద గలిగిన వాయిద్యాల్ని విదేశాలనుంచి 
దిగుమతి చేసుకుంటున్నాం. ఈ క్లారినెట్‌ ఎంత (వసిద్ధమైనదైనా, మన శాస్త్రీయ 
సంగీతానికి ఎంతవరకు వనికి వస్తుందో సందేవోస్పదమైన విషయమే. సోనీ అంటే, 
రెండు బద్దలున్న వాయిద్యాల్ని (60౧016 reed pipes), నాదస్వరం, శవానాయ్‌ 
మొదలైన వాటిని సృష్టించగల సమర్థత మనకున్నమాట నిజమే. అవి ఈ దేశంలోనే కాక 
విదేశాల్లో కూడ ఎంతో గౌరవింవడబడుతూన్న వాయిద్యాలు. ఈ రెండు బద్దలున్న 
వాయిద్యాలు మన దేశంలో అసలు ఒక సమన్యగా తయారయ్యేయి కూడ. వాటి 
చరితను, వుట్టు వూర్వోత్తరాలను మనం నిరూపించ లేకుండా ఉన్నాం. మన దేశంలో 
ఎన్నో రకాల రెండు బద్దలున్న వాయిద్యాలు ఎన్నో పేర్లతో, దేశమంతటా వున్నాయి. 
అలాంటప్పుడు అవి 'విదేశేవాయిద్యా లంటే ఎలా నమ్మడం? వాటి తరగతుల్నీ, 
పేర్లను వరిశీలిస్తే, వాటిలో కొంత విదేశీయ _వభావం తెలిసొస్తోంది. వాటి పేర్లను 
చూడబోతే అచ్చు మన దేశవు పేర్లు - ఉదావారణకు, 'మువరి”, “'మొహోరి, 
“'మధుకరి” మొదలైనవన్నీ మన దేశభావల పేర్లుగానే తోస్తున్నాయి. ఏమంటే, “మోరి 
అంటే గొట్టం (tube) అని అర్థం. ముఖ వీణ పేరు చెప్పనే అక్కర్లేదు, నోటితో 
వాయించే వాయిద్యమని తెలుస్తూనే వుంది. ఇకొకరకం పేర్లు, నాదస్వరం, నాగ్‌సర్‌, 
నాయనం మొదలైన పేర్లున్నాయి. అ చెప్పిన పేర్లు మన దేశవు పేర్లేకాని, శవానాయ్‌, 
సుందీ, నఫేర్భ మొదలైన రెండు బద్దలున్న వాయిద్యాలు మాతం, మన దేసీయ 
వాయిద్యాలు కావని తెలుస్తోంది. 'మువరి అన్న పేరు సుమారు 11 శకాబ్దాల (క్రితం 
వధమతవహో, చెవ్పబడింది, 'ముఖవీణ” పేరు 12వ శతాబ్బంనుంచీ దక్షిణ దేశ సాహిత్య 





సుషిర వాయిద్యాలు 81 





29. అటవికుల మొవారి 


(గంధాల్లో వరిచయమైంది, 'నాదస్యరం' కూడ 14వ శతాబ్దం నుంచీ బాగా తెలిసిన 
పేరు. శహానాయ్‌ మన సాహిత్య (గంధాల్లో 13వ శతాబ్దం నుంచీ పేర్కొనబడింది, కాని 
మద్య ఏషియాలోను, వక్సిమ ఏషియాలోను, బాగా వ్యాపించిన “జార్నా వాయిద్యాన్నికిది 
“బంధు"వని తోస్తుంది. ఇంకో రెండు వింతైన పేర్లున్నాయి,- “మేళం”, “ఒళగి అన్నవి, 
మేళం అంటే గుంవు అని, 'ఒళగి లేక 'ఓలగి అంటే కోర్టు లేక దర్బారు అని అర్థం. 
నాదస్యరం అనేకానేక సందర్భాల్లో ముఖ్యంగా (వసిద్ధమయిన వాయిద్యం గనుక ఈ 
వాయిద్యానికే “మేళ మన్నారు. నాదస్వర వాయిద్యానికి 4,5 గురు వాయిద్యకారులుండడం 
సామాన్యం కూడాను. అలాగే 'ఒలగ' లేక 'ఓలగి వదం కూడ తమిళ, కన్నడ, తెలుగు 
భాషల్లో ఒకే విధంగా అర్థమవుతుంది. ఈ పెద్దరకం నాదన్యర వాయిద్యాన్నే “బారీ 
నాదస్యరం” అని కూడ అంటారు. తమిళనాడు _(గామీణ జీవితంలో 'నయ్యాండి” మేళం 
బాగా (వసిద్ధం, అలాగే కర్ణాటకలోని “కరగమేళం” కూడ (పసిద్ధమే. ఈ వాయిద్యమే 
శాస్త్రీయ సంగీత కచ్చేరీల్లో కూడ ఈనాడు బాగా గౌరవింవ బడులోంది. పైన చెప్పిన 
వాయిద్యాల నిర్మాణం ఒకేలాగ ఉంటుంది. ఒక సెంటీమీటరు పొడుగైన, ఒక విధమైన 
గట్టిరకం గడ్డితో రెడు బద్దలు (76665), ఒక వక్క సన్నంగా వుండేట్లు చేసి ఒక 
సన్నని గొట్టంలో అమరుస్తారు. దీన్ని ఇంగ్లీషులో (౮t2ple) “స్టేవులో అంటారు. ఈ 
స్టేవుల్‌ నాదస్యర గొట్టంలో సన్నంగా వుండే వైవు వున్న కన్నంలో అమర్చబడుతుంది. 
నాదన్వర గొట్టం, (కమంగా లావుగా వుండి, చిగుర్ని గుడటి ముఖంతో (Flare) 
వుంటుంది. గొట్టంలో (కమంగా కిందికి 6,7 కన్నాలుంటాయి. మన (గంధాల్లో ఈ 
వాయిద్యాన్ని ఉమ్మెత్త వువ్వు ఆకారంలో వుంటుందని చెప్పేరు. ఈ రకాలన్నీ ముఖ్యంగా 
కరతో చేసేవేకాని అక్కడక్కడ వెండి, బంగారం, ఒక రకం మెత్తటి రాయి కూడ 
ఉవయోగించిన వాయిద్యాలుండేవని తెలుస్తూంది. చాలా వురాతన కాలంనుంచి నేటి 
వరకు వీటిని ఉత్పవాల్లోను, సంబరాల్లోను, ముఖ్యంగా వైవాహిక శుభకార్యాల్లో మంగళ 


82 సంగీత వాయిద్యాలు 


nh} 
త్‌ ల స 





30. జానవదుల సన్నాయి 

(వదమైన వాయిద్యంగా ఉవయోగిస్తున్నారు. ఈ రొజుల్లో నాదస్యర కచ్చేరీలు, సంగీత 
సభల్లోను, రేడియోలోను బాహముళ్యంగా _వజాదరణ పొందుతున్నాయని చెప్పాలి. 
(చికాలు : 29, 30) 

ఇంక దేనిని తాకకుండా చలించి ధ్వనించే బద్దలున్న (166666) వాయిద్యాల్ని 
గురించి తెలునుకోవాలి. ఇదివరలో చెప్పినట్లు ఈ బద్ద యొక్క ఒక కొస, గాలి 
(వవావాంలో చలించేట్లు, దేనికైనా అతకొబడి ఉంటుంది నోటితో ఊదికాని, తిత్తులను 
ఆడించికాని, గాలిని ఈ బద్ద నమర్పిన వైపుకు వంవుతాం. మనం వినే ధ్వని ఆ బద్ద 
యొక్క చలనం వల్ల ఏర్పడింది కాని, మరి దేని సంవర్కం వల్లన కలిగేది కాదు. 

మన దేశంలో తూర్పు [పాంతాల్ని 'ఖంగొ లేక “రూసెమ్‌” అనే వాయిద్యం బహు 
(వసిద్ధమైంది. బయటికి అది నాగస్వరం లాగే కనిపిస్తుంది. నాగన్యరంలో లాగే దీనికి 
కూడ ఒక బుుర ఉంది. దీనిలో మామూలుగా గాలిని ఊదుతారు. దీనిలో ధ్యని ఎర్పడ్డం 
మాతం కొంత విశేషంగా జరుగుతుంది. ఈ బ్యురతో 3౩ గొట్టాలు ఒక వరుసలోను, 
ఇంకొక 3 గొట్టాలు ఇంకొ వైవున మొత్తం 6 గొట్టాలు, సగం బ్యురలోను, సగం బయటికి 
కనిపించేట్లు అమర్చబడి ఉంటాయి. బ్యుర లోవలి ఉన్న గొట్టాల చివర్ని కొంచెం కోసి, 
ఒక సన్నని బద్ద వంటి ముక్కని మాతం అప్ర్టేపెడతారు. ఇది గాలిలో దేనిని తాకకుండా 
చలించే బద్ద (free Teed) గా వనిచేస్తుంది. బ్యుర బయట వున్న గొట్టాల భాగంలో, 
ఒక్కొక్క గొట్టానికి ఒక కన్నముండి, గొట్టాల చిగుర్ని, గాలి బయటికి పోకుండా చిన్న 
టోనీ వంటి బిరడాలు అమర్చబడి ఉంటాయి. వీటిలో ధ్వని ఎర్పడ్డం కూడా కొంత 
విశేషమే. వాయించేవాడు దీని బ్యురలోకి గాలిని ఊదుతూ, బయటికున్న గొట్టాల 
కన్నాల్ని మూస్తాడు. ఇలా ఏ గొట్టం తాలూకు కన్నాల్ని మూస్తాడో అ గొట్టం తాలూకు 
బర లోవలున్న బద్ద చలించి ధ్యనిస్తుది. మిగతా గొట్టాలకన్నాలు తెరుచుకుని 
ఉన్నందువల్ల ఆ గొట్టాల బద్దలు చలించవు, ఆందువల్ల అవి ధ్వనించవు. ఇలాగ ఎ 
గొట్టం కన్నాన్ని మూస్తే ఆ స్వరం వలుకుతూంటుంది. ఇదే దీని విశేషం. నాగన్యరంలో, 


మషిర వాయిద్యాలు 83 


ఇలా లేదు. అక్కడ కావలసిన శబ్దాన్ని బట్టి, గొట్టపు కన్నాన్ని తెరుస్తారు. ఖంట్‌ 
వాయిద్యంలో కన్నాన్ని మూసి వాయించాలి. దీనిలో చిన్న చిన్న పాటలు అతి 
మధురంగా వినిపిస్తాయి. మజీవూర్‌ (పాంతాల్లో దీని ఉనికి కనుగొనడం వల్ల మనకి 
వాయిద్య చరి(తలో ఒక విశేషం 
తెలిసాస్తోంది. ఇదే వద్ధతి మీద 
ఆధారవడిన వాయిద్యాలు, 
లావోస్‌, బర్మాదేశాల్లో కూడ 
కనిపిస్తాయి. చైనాలోని “షెంగ్‌” 
అనే వాయిద్యం, జపాన్‌లోని 
“మో అనేది, కొరియాలోని 
షెంగ్యాంగ్‌” అనే వాయిద్యం 
కూడ ఈ ఖంగ్‌ వాయిద్య 
పద్ధతిలోనే తయారై ఇంతకంటే 
నేర్పరితనంతో, క్లిష్టంగా వున్న 
వాయిద్యాలు. ఈ రకం 
వాయిద్యాలు, ఇన్ని దేశాల్లో 
తూర్పు ఏషియాలో (వసిద్ధంగా 
వుండడం వల్ల, ఈ 'మంగొలా 
యి&' (Mongoloid) 
(పజల అఖిరుచి, సంస్కృతి 
ఒక మాదిరిగా వున్నట్లు తెలు 
స్తూంది. స్యయంగా చలిస్తూ 
ధ్యనించే బద్దల (freereed) 
వాయిద్యాలన్ని దేశాల్లో ఇక్కడ 
నువ సిద్ధంగా వుంటే, ఇదే 31. ఖుంగ్‌ లేక రుసిమ్‌ 
వద్ధతిలో ఫీరీడో లతో చేసిన వోర్మొనియం ఎక్కడో యూరోవ్‌లో బయలుదేరిందనగలమా+ 
ఈ విషయ నిర్ణయం పాఠకులకే వదలివేస్తున్నాం. (చ్చితం : 31) 

హార్మొనియం వాయిద్య నిర్మాణమంతా 'నోటి వోర్మొనియంి (Mouth Organ) 
పద్ధతి ననుసరించిందంటారు. (క్రీస్తువూర్యం వెయ్యి సంవత్సరాల (కితమే చైనీయులు 
“షెంగ్‌” వాయిద్యం బాగా (వసిద్ధమైనది. దాని తాలూకు బొమ్మలు (క్రీస్తు తర్వాత 600 
సంవత్సరాల నాటివి మనకు కనిపిస్తున్నాయి. మన ఏషియనుల “మౌత్‌ ఆర్గన్‌' 
రష్యాదేశానికి వయాణం చేసింది. అక్కడ నుంచి ఈ ఒక బద్దతో చలించే వాయిద్యాల 
(singlereed) రకాలు వక్చిమ యూరోవ్‌కు 19వ శతాబ్దంలో వరిచయమయ్యాయి. 





84 వంగీత వాయిద్యాలు 


యూరోవ్‌లోని వాయిద్య నిర్మాతలు అనేక రకాల “మౌత్‌ ఆర్గన్‌', “రీడ్‌ ఆర్గన్‌', 
“ఎకార్జియన్‌” మొదలైన వాయిద్యాల్ని, (ఫీరీడ్‌ నువయోగించి తయారు చెయ్యడం 
మొదలుపెట్టారు. అక్కడనుంచి ఈ రీడ్‌ఆర్గన్‌' అనేక రకాలైన వర్తక వ్యాపారులతోను, 
రాజ్య నిర్మాతలతోను, మతోవదేశకులతోను, తిరిగి మన దేశంలో _వవేశించింది. ఇలా 
మన దేశవు ఖంగ్‌ వాయిద్యం - వయాణంలో వలయాకారంగా ఒక చుట్టుచుట్టి తిరిగి 
మన దేశం వచ్చి, “'వోర్మొనియం వేషం” ధరించింది. 

హార్మొనియం నాలుగు భాగాలున్నాయి - (1) 8g (bellows); (2) గాలి కొలిచే అర (౫1 
chamber); (3౫మెట్లు (09న); (4) రీడ్‌లు (990). వీటిలో తిత్తిని, ఒక చర్మాన్ని 2,3 మడతలు 
మడిచి, అట్టలతో అతికి, ఆఖరి మడతను కర చెక్కకు అతికి బిగిస్తారు. ఈ బిగించిన 
మడతను చేత్తో లాగుతూ, బయటి గాలిని లోవలి అరలోకి వంవవచ్చు. కాలితో 
వాయించే వోర్మొనియంకు, కాళ్ళను ఆనదానికి రెండు చిన్న పీట (06౮6215) లుండి, 
ఈ రెండు వీటలకు చర్మం మడతలతో చేసిన తిత్తి మీదకు అమరుస్తారు. కాళ్ళతో నొక్కి 
తిత్తుల నాడిస్తే, బయటి గాలి రెండు గొట్టాల ద్యారా గాలి అర (2170120006) లోకి 
(వవేనిన్తుంది. తిత్తుల్లో బయటి గాలి లోవల (వవేశించడానికి కన్నాలుంటాయి. ఈ 
కన్నాలికి ఒక చిన్న తోలు ముక్క లోవలికి (valve) అంటించి ఉంటుంది. ఆ తోలు 
ముక్క బయటి గాలిని లోవలికి వదులుతుంది తవు లోవలి గాలిని బయటికి 
పోనీయదు. ఇలాగే గాలి అర లేక పెప్టెలోకి గాలి కన్నాల్లోంచి_వవేశినస్తుంది. ఈ కన్నాల 
దగ్గిర గూడ తోలు ముక్కలుండి, పెట్టెలో (వవేశించిన గాలిని బయటికి పోనీయవు. ఈ 
పెట్ట (210[2000ల) రీడ్పు చేసే ధ్వనిని విస్తారం చేయడానికి కూడ (7650%2[01) 
పనికి వస్తుంది. అందువల్ల వోర్మొనియంలోని ముఖ్య భాగం ఇదేనని చెప్పాలి. తిత్తులను 
నొక్కి వాయిస్తూ గాలిని లోవలికి పంపిస్తే లోవలి గాలిలో ఒత్తిడి (pressure) 
ఎక్కువవుతుంటుంది. పైకి కనిపించే మెట్టులో (605) ఒక్కొక్క మెట్టుకు, వెట్టలోవల 
ఒక్కొక్క రీడ్‌ అమర్చబడి ఉంటుంది. మనకు కావలసిన స్వరాలను వలికించడానికి 
మెట్లను నొక్కితే, పెప్టె లోవల వున్న ఆ మెట్ల తాలూకు రీడ్లు చలించి ధ్వనిస్తాయి. ఈ 
రీడ్లు చలించేటవుడు పెట్టె లోవలి గాలి మెట్ల ద్వారా బయటికి పోతూంటుంది. వరునగా 
వుండే ఈ మెట్లను “కీబోర్డు. (keyboard) అంటారు, అందువల్ల వోర్మానియంను, 
“పియానో, వోప్పీకార్డ వాయిద్యాల వలె “కీబోర్డు. వాయిద్యమంటారు. 

ఈ వోర్మొనియం వాయిద్యాన్ని గూర్చి అనేక అవ్నిపాయాలున్నవుటికీ, ఇది 
దేశమంతటా బవు జనాదరణ పొందిన వాయిద్యమని చెప్పాలి. మన వండితావ్మిపాయం 
దీనికి సరిగా వ్యతిరేకంగా వుండి, మన రాగనంగీత వద్ధతి కిది ఎ మాతం తగని 
వాయిద్యమని అంటారు. దీన్ని గూర్చి అనేక చర్చలు, వాదోవవాదాలు జరిగాయి. కాని 
మనం నిజాన్ని గుర్తించి తెలుసుకోవాలి. ముఖ్య విషయం ఈ వాయిద్యాన్ని, మన వీణ, 
సితార్‌, సారంగి, వయోలిన్‌ వాయిద్యాల వలెగాక, అతి సులభంగా వాయించి 


సుషిర వాయిద్యాలు కి్‌ 


నేర్చుకోవచ్చు. పై వాయిద్యాలవలె దీన్ని ఎక్కువ (శేమతో శృతి చేయనక్కరలేదు. 
సులువుగా ఈ వాయిద్యాన్ని ఎక్కడికైనా తీసుకుని పోవచ్చు. దీని వెలకూడ చాలా 
మందికి అందుబాటులో వుండేది. ఈ కారాణాలవల్ల దీనికింత (వజాదరణ లభించిందని 
చెప్పాలి. అయితే దీనిలోని న్యరాలన్నీ వాటి స్వస్థాన సౌందర్యాన్ని కొంత పోగొట్టుకుని, 
ఒకే విధమైన సమమట్టానికి మార్చబడి ఉన్నవి. ఈ విధమైన మార్చు చెందిన 
స్యరస్థాయిని ఇంగ్లీషులో “ఈక్వల్‌ కెంవర్మెంటల్‌ స్కేల్‌” (60౪21 tempermental 
$04164 అంటారు. వక్సిమ దేశాల్లో అనేక రకాలైన వాయిద్యాలువయోగించి 'అర్కెస్త్రా” 
(orchestra) కచ్చేరీల కోసం వారీ పద్ధతి నవలంఖించారు. మన సంగీతంలోని 
స్వరాలు, స్వరస్థానాలు, షడ్డవంచమ భావంవల్ల నేర్పడి, వాటి స్వస్థావ సౌందర్యాన్ని, 
నాద శుద్ధిని విడవకుండా (కోతలకు మహదానందాన్నందిస్తూంటాయి. దాని వల్లనే మన 
సంగీతం గమక యుక్తమైన రాగ వద్ధతిలో వృద్ధిజెంది వ్యాపించడానికి వీలైంది. మన 
రాగాలాపన పద్ధతి, స్వరకల్పన మొదలైన మన (వత్వేక సంగీత రీతులు సంగీత 
(వవంచంలోనే ఒక గౌరవ స్థానాన్ని మనకి సమకూర్చేయి. ఇదేమీ స్పోత్కర్హగాదు. 
విదేశీయలు మన సంగీతం విని ఆనందించి వ్యాఖ్యానించిన విషయమే ఇక్కడ తిరిగి 
చెప్పడమైంది. విదేశీయుల స్వర స్థాయి నామోదించి, చేసిన హార్మానియం వాయిద్యం 
మన సంగీతాని కెంతవరకు ఉవయుక్తమో సందేహించ వలసిన విషయం. వోర్మొనియంలోని 
స్వరాలతో మన రాగాలను వాయించడం, ఆలాపించడం వట్టి ఎండమావి వంటిదని 
వండితాభ్నిపాయం.వోర్మొనియంలో ఒక మెట్టుకు ఒక స్యర మేర్చడి నందువల్ల 
స్యరాంతర ఛాయలు, గమక వేషాలు వినిపించడాని కవకాశం లేదు. అలా అందచందాలు 
లేకుండా వినబడే వహోర్మొనియం సంగీతం, ఆకులు, చిగుళ్ళు, వువ్వులు, కాయలు, 
వళ్ళు మొదలైన వన్నీ లేని మోదులా తయారవుతుంది ఆ సంగీత వృక్షం. ఈ కారణం 
వల్లనే దీనికి వండితామోదం కొరవయింది. 


6 
తంతి వాయిద్యాలు 


తంతి వాయిద్యాలు లేక తత వాయద్యాయలు విస్తార సంఖ్యలో ఎన్ని రకాలుగా పెరిగి 
పోయాయంటే, వాటిని విభజించి తరగతుల వారీగా వర్ణించడం, వాటి చరితను 
గురించి శోధించడం బహు కష్టసాధ్యమైన వనిగా తయారైంది. ఈ రోజుల్లో ఈ 
వాయిద్యాన్ని గురించి చెప్పడానికి తెలుగులో సరిమైన వదాలు కూడ లేవు కనుక 
కలగావులగవు భాషలో వాటిని చెప్పాలి. వీటిలో “వోర్పులుి, 'లెర్చు”, 'సాల్దరీలు”, 
'డల్సిమర్సు' 'జిథర్పు', 'లూట్స్‌' మొదలైన రకాలు, వీటిలో ఎన్నో రకాలు, వాటిని 
వాయించే వద్ధతులు, అన్నీ అసంఖ్యాలే, అందు వల్ల వీటి అభివృద్ధి, వ్యాప్తి అనేక 
రకాలైన పరిస్థితుల్లో, అనేక రకాలైన సాధనాలు, వనిముట్లతో జరిగింది. వీటి చరితను 
గురించి అనేకమైన అభ్యపాయాలున్నాయి, కాని అవేమీ సమన్వయ దృష్టితో కూడినవి 
కావు, అవి సర్య,తా ఆమోదించిన అఖి(పాయాలూ కావు. కొంతమంది వీటిని వేటకు 
వనికి వచ్చే విల్లమ్ముల నుంచి బయలు దేరాయన్నారు; మరికొంతమంది 'భూమివీణి 
వాయిద్యమే వీటి (పాథమిక దశన్నారు; ఇంకా కొంతమంది వెదురు కరలతో చేసిన 
'జిథర్‌' వీణల నుంచి వృద్ధయ్యేయన్నారు. ఇలా శోధనలు, చర్చలు సాగుతూనే 
ఉన్నాయి. 

వేటాడే విల్లు, అమ్ములు చాల వురాతనమైన వనిముట్లు, చాలా రకాల వీణలు వీటి 
(పాతివేదికతోనే వరిణామం చెందాయని చాలా మంది అభ్మిపాయం. 'భూమివీణి 
(Ground harp) వీటిలో నొకటిగా బాగా (పాథమికమని చెప్పాలి. ఒక చిన్న గోతిని, 
ఒక చర్మంతో కప్పి, బాగా వంగే వెదురు కర నొక దాన్ని వక్కను పాతి నిలబెట్టి, ఈ 
కర చిగురు భాగం నుంచి ఒక తాడు గట్టిగా కింద వున్న తోలుకు విల్లుకాడు లాగ 
బిగించడం; ఈ తాడును చిన్న కర ముక్కతో లాగి వాయిస్తూండడం; కాని ఈ విధమైన 
'భూమివీణ' వాయిద్యాన్ని మన దేశంలో ఎక్కడా చూసినట్లు కనిపించదు. వెదురుతో 
చేసే “జిథర్‌' వీణ అంటే, ఒక వెదురు కర వైపెచ్చును కొంచెం పైకి లాగి, కరనుంచి 
బయటికి లాగెయ్యకుండా, కర మీదే వుంచి, ఆ సన్నని వెచ్చుల్ని, రెండింటిని 
తమాషాగా అల్లి, తాడులాగ పేనడం. ఈ పేనిన తాడుని ఇంకొక పుల్లతో కొట్టి 
వాయిస్తారు. దీన్ని ఈ రకం వీణలకి 'బాల్యావస్థ' అని చెప్పవచ్చు. ఇలాటి వాటిని మన 
అస్సాం (పాంతంలో 'జింటాంగ్‌' అని, మన రాష్ట్రంలో “రుంజ గొట్టం' లేక 'రుంజగొట్టం' 


తంతి వాయిద్యాలు 87 


అనే పేర్లతో చూడ్డం కద్దు. తంతి వాయిద్యాలిలా అనేక విధాలైన క్మతిమ మార్గాల్లో 
బయలుదేరి వృద్ధిచెందాయి. అదంతా మనకి చీకటి మార్గంలా తోస్తుంది. ఆ చీకటి 
తోవలోకి వవేగించడం మన తరం కాకుండా వుంది. 

తంతి వాయిద్యాన్ని మూడు పెద్ద విభజనలు చేసి చెవ్పవచ్చు. మొదటివి, పాటల్ని 
కాని, రాగాన్ని గాని వాయించడానికి వీలులేని రకాలు. అవి కేవలం శృతికోసం, కాళ గతి 
సూచించడం కోసం వనికి వస్తాయి. వీటిని శృతి, తాళవాయిద్యాలని (drones and 
rhythmic adjuncts) చెప్పవచ్చు. రెండవ రకం లోనివి, - ఒక స్యరానికి ఒక 
తంతి ఉండేట్లు ఎర్చాకెన రకాలు. వీటిలో వోర్పులు, లైర్ను, డల్పిమర్చు మొదలైన 
వుండి, పాటలు వాయించడానికి వీలైనవి. వీటిని ఇంగ్లీషులో పోలికార్డు (౧017010163) 
లంటారు. ఇంక మూడో రకం చాలా పెద్ద కుటుంబం. ఇంగ్లీషులో వీటిని మోనోకార్డు 
(monochords) లంటారు. అయితే వీటిలో ఒకే తంతి ఉంటుందని [భమ 
వడకూడదు. వీటిలో నాలుగైదు తంతు లుండవచ్చు, కాని ఒక్కొక్క తంతితోను మనకు 
కావలసిన పాటో, రాగమో వాయించవచ్చు. ఇలా వయోలిన్‌ వాయిద్యంలో ఒక్క తంతి 
మీద భైరవి పెద్దవర్ణమంతా వాయించగల సమర్శలున్నారు, అంకే మనకి ఈ 
వాయిద్యాలలోని సౌకర్యం తెలిసొస్తుంది. ఈ రకం వాయిద్యాల్లో మల్లీ మెట్లున్నవి, 
లేనివి, విల్లుతో వాయించేవి, కుణవం (0160600) తో వాయించేవి, పొడుగు, పొట్టి 
దండి లున్నవి ఎన్నో రకాలున్నాయి. ఈ విభజన, ఇటుకితం చెప్పిన, సుషిర 
వాయిద్యాలతో పోలిస్తే బాగా అర్ధమవుతుంది. 'హార్మానికా', “ప్యాన్‌పెవ్‌', “ఫెప్లీ' 
మొదలైన వాయిద్యాల్లో ఒక్కొక్క స్వరానికి ఒక బద్ద ఉంటుందని చెవుబడింది. వీటిని 
“పోలికార్డు" వాయిద్యాలతో పోల్చవచ్చు. వేణువు, శవానాయి, నాదన్యరం మొదలైన 
వాయిద్యాల్ని “మోనోకార్డు వాయిద్యాలతో పోల్సి చెప్పాలి. ఇక్కడ ఒక గొట్టంతో 
సంగీతాన్ని వూర్తిగా వాయించడాని కేర్పాటుంది. ఇదంతా పోలిక కోసం చెప్పవలసి 
వచ్చింది. ఈ తంతి వాయిద్యాలు ఇన్ని రకాలున్నాయి కనుక ఒక్కొక్క తరగతికి, 
తరగతి లక్షణాలన్నీ వుణికి వుచ్చుకున్న ఒక్కొక్క వాయిద్యాన్ని తెలసుకుంటూ 
ముందుకు సాగాలి. 

ఇంక ఈ శృతి, తాళ వాయిద్యాల తరగతికి చెందిన “తుంతునే, “తుంతిని 
వాయిద్యాన్ని తెలుసుకుందాం. ఇది మన వగ్స్చిమ (పాంతంలోను. దక్షిణ వీఠ భూమి 
(పాంతంలోను సన్యాసులు, బిచ్చగాళ్ళు మొదలైన వాళ్ళ వద్ద కనిపిస్తుంది. ఈ 
వాయిద్యం 25 సెంటీమీటర్లు పొడుగుండి, 15 మొదలు 20 సెంటీమీటర్ల అడ్డ కొలత 
గల కుంచం ఆకారంలో వుంటుది. ఈ కుంచం కింది భాగాన్ని చర్మంతో కప్పుతారు. 
75 సెంటీమీటర్ల పొడుగైన ఒక వెదురు కరను కుంచం వెలువల మేకులతో బిగిస్తారు. 
ఈ వెదురు కర కొనని ఒక వూటీ (06౯) ఉంటుంది. ఈ వూటీని, కుంచం కింది 
భాగంలో వున్న చర్మాన్ని కలువుతూ ఒక దారం బిగింవబడి ఉంటుంది. వూటీని 


రికి సంగీత వాయిద్యాలు 


తిప్పుతూ ఈ దారాన్ని బాగా బిగించవచ్చు లేక వదులు చేయవచ్చు. పాట పాడే వాళ్ళు 
వాయిద్యాన్ని చేత్తో వట్టుకుని, ఇంకొక చేతి వేలుతో తాళం వరసలో మీటుతూ, పాట 





32. తంతి వాయిద్యాలు - తున్‌ తునె, ఎకతార్‌, తంబురా 


పాడుతూంటారు. ఇలా పాడుతూంకే ఈ వాయిద్యంలో పాటకి ఆధార శృతి మనకి 
వినబడుతూంటుంది. మహారాష్ట్రలో “పోవడా” (00౪262 ballad) పాటకు కూడ 
దీన్ని ఉపయోగిస్తారు. (చితం : 32) 

ఈ తుంతిన వాయిద్యాన్ని “కన్న గారని పించుకుంటుంది 'గోవీ యం(తంి లేక 
'ఏకతారి అనే వాయిద్యం. ఇది బెంగాల్‌, ఒరిస్సా (పాంతాల్లో కనిపించే వాయిద్యం. 
ఇక్కడ బాగా (గామ గ్రామం తిరుగుతూండే, వైష్ణవ సావదాయ పాటలు పాడేవాళ్ళు, 
వేదాంత తత్యాలు పాడే వాళ్ళు, సూఫీ తత్యవు పాటలు పాడేవాళ్ళందరు కూడ ఈ గోపీ 
యం్మకతాన్నో లేక “ఖమర్‌” అనే వాయిద్యంతోనో, 'బాయన్‌' అనే చిన్న డోలుతో కూడ 
పాటలు పాడుకుంటారు. తుంతునె లాగే ఈ గోపీ యంతం కూడ క్యరతో చేసిన కుంచం 


తంతి వాయిద్యాలు 89 


ఆకారంలో వున్న గుండటి వాయిద్యం, కాని దీని మట్టం అంటే కింది భాగం కొంచెం 
వెడల్పు ఎక్కువగాను, పై భాగం కొంచెం సన్నగాను ఉంటుంది. కింది భాగం తోలుతో 
కవ్వుతారు. కొమ్మతో వున్న కుంచానికి బయట మేకుతో బిగిస్తారు. ఆ కర కొసని ఒక 
వూటీ కూడ ఉండవచ్చు. ఒక తాడుని పైనున్న వూటీకి, కర కొమ్మ మధ్యనుంచి 
పోనిచ్చి, కుంచం కంద వున్న తోలుకు బిగిస్తారు. ఇది వాయించేటవుడు, కొమ్మ వలె 
వున్న క్యరను చేత్తో వట్టుకుని, రెండో చేత్తో మీటి వాయిస్తూ, చేత్తో వట్టుకున్న కరను 
కొంచెం నొక్కుతూ వాయిస్తారు. ఇలా నొక్కితే దారం బిగువు ఎక్కువై న్యర స్థాయి కొంచెం 
పౌచ్చుగా వినిపిస్తుంది. తుంతునె వాయిద్యంలోని ధ్వని కంటె దీనిలో వినిపించే ధ్వని 
ఇంకా బాగుంటుంది. ఈ ధ్వని తాళానికి అనుగుణంగా వినిపిస్తూంటుంది. మన 
వాయిద్య కూటాల్లో ఈ రోజుల్లో 'వాంవింగొ (VAaMping) అని పాటకి తాళం గతిలో 
రెండు మూడు స్వరాలతో కూడిన ఒక చిన్న 'ఊతవదంి లాటి ధ్వని రక్తి కోసం 
వాడుతూంటారు. మన గోపీయంతంలో కూడ అలాంటి 'వాంవింగ్‌” ధ్వని వినవస్తుంది. 
ఇది పాటకి ఆధారమైన శృతి లాగ వినడానికి బాగుంటుంది. 

ఈ తుంతునే గోపీ యంతాల వంటిదే ఇంకొక వాయిద్యం ఉంది. దానికి హిందీ 
భాషలో “"పేమ్‌తాల్‌” అని, బెంగాలీలో 'ఖమక్‌” అని, మవోరాష్ట్ర భాషలో 'ఛోంకా” 
అని, మన తెలుగులో 'జమిడికి లేక 'జమిలి" వాయిద్యమని అంటారు. ఇవన్నీ 
తాళానికి అనుగుణంగా ధ్వనించే వాయిద్యాలు. తుంతునె, గోవీ యంతాల ధ్వని ఆధార 
శృతి లాగ వినిపిస్తుంది. ఈ జమిలి వాయిద్యంలో _పాధమికంగా అనవకాయ బ్యురల్ని 
కూడ ఉవయోగించేవారని తెలుస్తూంది. కుంచం ఆకారంలో గుండంగా చేసినవి కూడ 
సామాన్యంగా కనిపించేవే. తుంతునె, గోపీ యంతంలో లాగే వీటికి కూడ గుండటి 





33. (పేమ్‌తాల్‌ లేక చోంకా 


90 సంగీత వాయిద్యాలు 


కుంచం, కింద భాగం తోలుతో కప్పి ఉంటుంది. ఒక రకమైన 'గట్‌' (౮౪౦౧ కాడు 
ఈ చర్మానికి బిగింవబడి కుంచంలో నుంచి పైకి వస్తుంది. పైకి కనిపించే ఈ గట్‌ తాడుకు 
కొనని ఓ కరముక్క కడతారు. కుంచాన్ని చంక కింద పెట్టుకుని, ఆ చేత్తోటే కాడు 
కొననున్న కరముక్కను లాగి వట్టుకుని, ఇంకో చేత్తో కాణం (0160600) వుచ్చుకిని 
ఈ కాడును మీటుతూ పాట పాడుతూంటారు. మీకేటవుడు, క1రముక్కతో వట్టుకున్న 
కాటిని విదిలించి కదువుతూంటారు. దాని వల్ల ఆ వచ్చే ధ్వని వింతగా, తాళయుక్తంగా, 
చెవుల కింపుగా వినివిస్తోంటుంది. దీన్ని పాముల వాళ్ళు, ఇతర జానపదులు పాటలకి 
ఉవయోగించటం సామాన్యం. (చితం : 33) 

ఒరిస్సాలోని సంతాల్‌ జాతి గిరిజనుల్లో “బువాంగ్‌' అనే వాయిద్యాన్ని నాట్యాల్లో 
ఉవయోగిస్తారు. దీనిలో చిన్న పెద్ద రకం వాయిద్యాలున్నాయి, కాని సామాన్యంగా ఒక 
మీటరు పొడుగైన వెదురు కరకు రెండు కొసల్నీ, రెండు వంచిన చిన్న కరముక్కల్నీ 
వెదురు కరలో బిగిస్తారు. ఈ రెండు క(రముక్కలనీ కలుపుతూ మధ్యలో ఒక 
నారతాడుంటుంది. కోడిగుడ్డు ఆకారంగా వుండే ఒక వెదురు బుట్టను అల్లి, దాన్ని 
మామూలు కాగితాలతో కప్పి, చూద్దానికింపుగా వుండేట్లు రంగు కాగితాల పీలికలు కూడ 





34. బువాంగ్‌ 


వేళ్ళాడదీస్తారు. ఈ బుట్టని వెదురు కరకు మధ్యని వేళ్ళాడదీస్తారు. ఈ బట్ట, తాడు 
లాగితే వచ్చే ధ్వనిని విస్సృతవరచడానికి (IesONator) కూడ ఉవయోగిస్తుంది. 


తంతి వాయిద్యాలు 91 


నాట్యం చేసే వాళ్ళు ఈ వెదురు క్యరను ఒక చేత్తో వట్టుకుని. రెండో చేత్తో నారు తాటిని 
లాగి ధ్వని చేస్తూ నాట్యం చేస్తారు. “బూం, బూం” అని ఒక వింత శబ్దం వినబడుతూంటుంది. 
గిరిజనులు, ఆటవికులు వాయించే ఈ వాయిద్యం బొత్తిగా సామాన్యంగా, అనాగరికంగా 
కనిపిస్తుంది, కాని తర్వాత తర్వాత వచ్చిన “జిథర్‌' వీణలకు ఆనవకాయ బ్మురలు, 
కరతో చేసిన బ్యురలు కట్టి వాయించే అలవాటు ఇక్కడ నుంచే _పారంభమయిందా 
అనిపిస్తుంది. (చ్మితం : 34) 

ఇంక శృతి కోసరం ఉవయోగించే తంబూర మొదలైన శృతి వాయిద్యాల్ని (drones) 
గూర్చి కొంత తెలుసుకోవాలి. శృతి కువయుక్తాలైన వాయిద్యాలన్నీ 'ఏక్‌తారి కుటుంబానికి 
చెందినవే గాని వాటిలో తంబూరని పోలినవి, అప్తే నేర్పరితనం లేకుండా తయారైన 
రకాలెన్నో ఉన్నాయి. ఏకొతార అనేది, దీన్ని భాషల్లో “ఏక్‌నాది అని కూడ అంటారు, 
ఒకే తంతి గల వాయిద్యం. దీనిలో ఒక ఎండిపోయిన ఆనవకాయ బుర ఉంది, ఆ 
బ్యురలోకి ఒక వెదురు గొట్టం లాటి దండిని దూర్చి తయారు చేస్తారు. దండిని బు(రలోకి 
దూర్చి బిగించడం ఒక ముఖ్యమైన విషయం. ఈ అలవాటే తర్వాత కాలంలో 'లూట్‌” 
రకాల వీణలకి, అంటే సితార, వీణ, సరోద్‌ మొదలైన వాయిద్యాల నిర్మాణానికి 
దారితీసిందనిపిస్తుంది. లూట్‌ రకాల వీణల్లో దండి బురతో కలిసిపోయి, బ్యుర ఒక 
వక్క పొడుగ్గా వుండి దండిగా మారిందా అనిపిస్తోంది. “బువాంగ్‌' వాయిద్యాన్ని గురించి 
చెవుకున్నవ్వుడు, దీని కిందకు లేలాడదీసిన వెదురు బుట్ట, వెదురు కర కిందకున్నట్లు 
చెప్పుకున్నాం. అలా కిందుగా వేలాడదీసే అలవాటే జథర్‌ వీణలకు, అంటే, 
విచితవీణ, రుదవీణ మొదలైన వాటి నిర్మాణానికి దారి తీసిందిని చెప్పాలి. ఇంక 
ఏక్‌తార విషయం, దండి బురలోకి దూర్చు బడి, దండి భాగం కొంచెం బు(ర కిందకు 
గూడ కనిపిస్తోంటుంది. ఈ కనిపించే దండి ఖాగానికిఒక కొక్కెం (hook) బిగించి 
ఉంటుంది. ఈ కొక్కెం నుంచి ఒక తీగను, బుర పైభాగం మీదుగా దండి చివర వున్న 
ఒక వూటీకి బిగిస్తారు. వూటీతో తీగెను బాగా బిగించడం, వదులు చేయడం 
అవసరమై నవ్పుడు చేసుకోవచ్చు. బ్యుర వై భాగం మీద తీగ కిందకు ఒక కరతో చేసిన 
చిన్న వీట వంటి దాన్ని (0గరేర్రలి అమరుస్తారు. ఏక్‌తార వాయిద్యాన్ని, దండిని చేత్తో 
వట్టుకుని చూవుడు వేలుతో ఇటు అటు తీగను మీటుతూ వాయిస్తారు. ఏక్‌తార అనే 
పేరు ఒక్కొక్కవ్వుడు మనల్ని గర్యదగోళ పెడుతూంటుంది. ఏక్‌ళార అంటే ఒకటే తీగ 
వున్న వాయిద్యమనుకొంటాం, కాని, గుజరాత్‌లోని 'రాంసాగర్‌' అనే ఏక్‌ళార 
వాయిద్యముంది. దానికి రెండు తీగలున్నాయి. అలాగే వాటి నిర్మాణంలో ఎంతో తేడా 
కనిపిస్తున్నా, గోపీ యంతాన్ని ఏఎక్‌తార అనే వాళ్ళున్నారు, ఎమంటే రెండింటిలోను 
కూడ ఒక తాడు కనిపిస్తుంది. కనుక. ఈ పేర్లు ఈ నాటికి కూడ గందరగోళానికి తావిస్తూనే 
ఉంటాయి. జానవదులు, బిచ్చగాళ్ళు విశేషంగా ఈ వాయిద్యాల్ని తయారుచేసుకొని 
ఉవయోగిస్తారు. వాళ్ళకి పేర్లని గురించి అక్టే వట్టింవులుండవు. (చితం : 32) 


92 సంగీత వాయిద్యాలు 


శృతి వాయిద్య నిర్మాణంలో తర్వాత దశని గుర్తించాలంటే, “తంబూరి” వాయిద్యాన్ని 
గురించి తెలుసుకోవాలి. ఇది కూడ దక్షిణాదిని జనవదులు, బిచ్చగాళ్ళు వాడే 
వాయిద్యమే. ఇది సుమారు ఒక మీటరు పొడుగ్గా వుండి, సులభంగా ఎక్కడికైనా 
తీసుకుపోవచ్చు. దీనిలో బ్యుర, కృరతో చేసిన గుడటి కుండవలె వుంటుంది. పై 
భాగం చదునైన వలచటి చెక్కతో కప్పబడి ఉంటుంది. ఈ బ్యురకి వక్కన ఒక సన్నని 
మెడ ఉండి, మెడ దండితో కలిసిపోయి ఉంటుంది. దండి కొసని ఒక పాము వడగ 
ఆకారంలో బొమ్మ మాదిరిగా (Motif) ఉంటుంది. బొమ్మ కిందికి దండిలోకి నాలుగు 
పూటీలు ఉంటాయి. బ్యుర కింద నుంచి, బ్యుర మీద వున్న వీటపైనుంచి, దండి కొనని 
ఉన్న వూటీల వరకు వ్యాపించి నాలుగు ఇనవతీగలు వూటీల్లో బిగింవబడి ఉంటాయి. 
ఇనవతీగలను వేలితో మీటుతూ శృతితో కూడిన పాట పాడడానికిది బాగా వనికి వస్తుంది. 

బిచ్చగాళ్ళు, జానవదులు ఉవయోగించే తంబూరి నుంచే, మన మీ రోజుల్లో చూసే 
'తుంబురి అనే శృతి వాయిద్యం (67006) ఉద్భవించిందని, సుమారు 16వ శతాబ్ద 
నుంచీ మనకి తెలుసు. అటు (క్రితం పురాణాల్లో తుంబురు, నారదులు 'తంబురిను 
ఉవయోగించేరని చెప్పేరు, గాని వారు చర్మితకందని దేవతా స్యరూవులు. ఇలా 
చెప్పడం వల్ల, ధ్వని పూర్వంగా, మనకీ వాయిద్యం అనాదిగా పరిచయమైన వాయిద్యమని, 
ఆ చెప్పిన పెద్దల అభ్మిపాయమై వుండవచ్చు. తంబుర అనే పదాన్ని బట్టి, ఇది 
తుంబివల లేక తుంబి అనే ఒక రకమైన ఆవనవకాయతో చేయబడినదని కూడ 
తెలుస్తూంది. వూర్వ సంగీత _గంథాల్లో కూడ _,పామాణికంగా ఈ వాయిద్య న్యరూవం ఇలా 
ఉంది, దీని వూర్య చరిత ఇది అని ఎక్కడా చెప్పినట్లు లేదు. అలాగే చర్మితలో 
(వమాణాలు కూడ చాల తక్కువగానే కనిపిస్తాయి. ఏది ఏమైనా తంబుర యొక్క 
నాదవైభవాన్ని వర్ణించడం చాల కష్టమై వని. తంబుర వాయిద్యంలోని నాదగుణము 
(quality of sound), ఆ నాదంలోని ఘనత (IiIChnNess of tone), అందులో 
వినిపించే అనుస్వరాలు (0౪౪1౦౧65) అనితర సాధ్యమైనవి. సంగీత (పవంచంలో 
తంబురకి అనన్యమైన కీర్తి వతిష్టలు తెచ్చిపెప్టేయి. మన సంగీత వై9ిష్ట్యానికి తంబుర 
వాయిద్యాన్నాక నిదర్శనంగా చూవవచ్చు. 

తంబుర నిర్మాణం చాలా సామాన్యమైనది. ఉత్తర దేశంలోని తంబూరలు సుమారు 
90 సెంటీమీటర్ల అడ్డకొలత గల ఆనవకాయ బ్యురలతో చేస్తున్నారు. దక్షిణాన్ని 
తంబూర బ్యురలు కొద్దిపాటి చిన్నవిగా వుండి, వనస మొదలైన కషరలతో చేస్తున్నారు. 
ఈ రకం గట్టి పెచ్చు గల ఆనవకాయలకు మహారాష్ట్రలోని వండర్‌ వూర్‌ పాంతం బాగా 
(వసిద్ధెన స్థలం. బ్యురల్ని తంబూరకోసం తయారు చెయ్యడంలో ఒక (వత్యేకత కూడ 
ఉందని తెలుస్తూంది. ముదిరిపోయిన ఆనవకాయ బ్యురల్ని, వెచ్చగా వుండి పొగ తగిలే 
“వంటిల్లు” వంటి స్థలాల్లో 2, ౩ సంవత్సరాలు వేలాడగట్టి, దాని వెచ్చు గట్టివడి బాగా 
ఆరుదల (56250118) కోసం, ఉంచుతారని తెలుస్తూంది. అటు తర్వాత వాటిలోని 


తంతి వాయిద్యాలు 93 


ఎండిపోయిన గుజ్జును తీసివేసి, కావలసిన విధంగా వాటిని కోస్తారు. బ్యురకు పైభాగాన్ని 
వల్పటి చెక్కతో కప్పుతారు. ఒక వైపున కోసి మెడ (౧6౦10) అతుకుతారు. ఈ అతికిన 
మెడ నుంచి దండిని చేర్చి అతుకుతారు. వురుములువయోగించే తంబూర బురతో 
కలిసి సుమారు 150 సెంటీమీటర్లుంటుంది. స్తీలువయోగించేది కొంచెం పొట్టిగా 
వుంటుంది. తంబూరలో కూడ బ్యురకు ఒక వైపు వున్న క1షరముక్కలోనికి 4 ఇనవ 
తీగలను దూర్చి, బ్యుర మీద వున్న వీట మీదుగా దండి కొసనున్న వూటీలలో 
బిగిస్తారు. బు[ర మీద వుండే పీటను దంతము, విరుగుడు చేవ, కొమ్ము మొదలైన 
గట్టి వస్తువులతో చేస్తారు. వీట ఆకారం వెడల్పుగా వుండి, సారంగి, సితార్‌ వాయిద్యాల 
పీటల వలె సన్నగా వుండక, మధ్య భాగం కొంచెం ఎత్తుగాను, రెండువైవులకు కొంచెం 
వల్లంగా వుంటుంది. అన్నిటికంటె ముఖ్యమైన విషయం, తంబూరలోని 'జీవంి, లేక 
“జీవన్‌”, లేక 'జువరి” అనే ఊలు, సిల్కు వగైరాల ముక్కలు. ఈ ముక్కల్ని వీట మీద 
తీగ కింద అమరుస్తారు. దీనితో తంబూర నాదానికి ఒక గణనీయమైన, విశిష్టమైన నాద 
వరివుష్టి ఏర్పడుతుంది. ఈ జీవాన్నుపయోగించడం మనకి వేలాది సంవత్సరాలుగా 
తెలుసునని చెప్పడానికి నిదర్శనలున్నాయి. జీవాల్ని మన దేశంలోను ఉవయోగించడం 
లేదని తెలుస్తూంది. చరిత పూర్వకంగా చూస్తే, పాథమికంగా జీవాన్నువయోగించడం 
విధానం, “ఏక్‌తం్యతి" వాయిద్యంలో సన్నని వెదురు పేడును ఉవయోగించడంతో 
(పారంభమైనట్లుగా తెలుస్తూంది. 'ఏక్‌తం్యతి* వాయిద్యమంకే ఏక్‌తార వాయిద్యం 
కాదు. (చితం : 3౩2) 

ఇంక మన రాగ వద్ధతి కువయోగవడే తంతి వాయిద్యాలను (౧610616 
stringed instruments) గూర్చి తెలుసుకోవాలి. ఈ వాయిద్యాల తరగతి చాలా 
పెద్దది. ఈ రకం వాయిద్యాలు మన సంగీతానికెంతో అభివృద్ధిని చేకూర్చడమే గాక మన 
సంగీత విధానాన్ని మార్చి వేశాయని చెప్పాలి. ఇదివరలో ఈ విషయం కొంత చెవ్పడమైంది. 
ఈ తరగతి వాయిద్యాల్లో రెండు వేరు విధాలైన వాయిద్యాలుండి, అందులో ఒక విధానం 
కాలగర్భంలో కలిసిపోయింది. ఇదివరలో చెప్పినట్లు ఒక వద్ధతిలో లేక విధానంలో ఒక 
తంతి, ఒక స్వరం (పాతివదికతో ఏర్పడ్డ వాయిద్యాలు (polychords); రెండవ 
విధానంలో ఒక తంతి, అనేక న్యరాలతో (MOnoChords) వుండే వాయిద్యాలు. 
ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం, ఒక తంతి, అనేక స్యరాలు అంటే ఈ 
వాయిద్యాల్లో ఒకే తంతి ఉంటుందని కాదు. ఒక తంతితో రాగాన్ని గాని, స్వర 
సముదాయాల్ని గాని వాయించడానికి విలైనవి. ఈ వాయిద్యాల్లో అలాటి తంతులు 3, 
4 కూడ వుండవచ్చు. ఏమైనా మొదటి విధానానికి చెందిన వార్పు, లైర్‌, డల్సిమర్‌ 
మొదలైన రకాల వీణలు, మన వూర్వులు ఉవయోగించి నందువల్ల, వాటికి కావలసిన 
నిర్దిష్ట న్వరాలు, ఆ స్యరాల్ని మార్చడం లేక మార్పుతో వాయించడం (5112[011[0016 
note) ఎలాగ అని ఒక విధానం అంటే మూర్శన వద్ధతి అమల్లో ఉండేది. కాలకమేణ 


సంగీత వాయిద్యాలు 


తంతులను మెట్ల ఏర్పాటుతో అనేక స్వరాలను ఫాయించడాని కువయోగించడం 
(monochords) (పారంభమయ్యేక, వీణ, సితార్‌, సరోద్‌ మొదలైన సంగీత 
వాయిద్యాల నిర్మాణం. స్వర విభజన, దానివల్ల మన సంగీత (పయోజనం అంతా 
పూర్తిగా మారింది. చర్మితలోను, (గంథాల్లోను ఈ రెండు విధానాల వాయిద్యాల్ని కూడ 
“వీణ” అని సాధారణ నామంతో వర్ణనలు సాగించడం వల్ల అనవసరమైన గందరగోళవు 
అభ్మిపాయాలకు దారి తీశాయి. (కమంగా మొదటి వద్ధతికి చెందిన మూర్భన వద్ధతి 
పోయి, తంతులను మేళము చేసి, మెట్లను బిగించి, అనేక స్వరాలు వాయించడమనే 
మేళ వద్ధతి అమల్లో ఉండేది; తర్వాత మేళ వద్ధతి కర్ణాటక, హిందూస్థాని సంగీళాలకి 
కూడ దేశ వ్యాప్తంగా అమోదింవబడింది. ఒక తంతి, ఒక స్వర వధద్ధతితో ఏర్పడ్డ 
“పోలీకార్డు" వాయిద్యాలు చాలా వురాతనమైనవని చెప్పబడింది. వాటిని కూడ వీణలనే 
మన వారు వ్యవవారించారుగాని వాటి నిర్మాణ మెలా జరిగిందో మనకేమీ తెలియదు. 
చాలమంది అభ్మిపాయంలో అవి విల్లుతో పారంభమయేే యనే చెబుతారు. విల్లులోని 
తంతో లేక నారినో మొదట వాయిద్యంగా వువయోగించిన వారు పాట పాడుతూ తాళం 
కోసం మీటి ఉపయోగించే వారని, (కమేవీ ఒక నారి తంతికి బదులు విల్లులో కిందుగా 
రెండు, మూడు తంతులు కట్టి ఉవయోగించడం జరిగిందని, ఈ వద్ధతిలోనే (కమేపీ వేరు 
స్వరాల వలె వినిపించినందువల్ల అది “వీణి వంటి వాయిద్యంగా తయారైందని 
చెవుతారు. | 





35. విల్లాడి వాయిద్యం 
పై అఖిపాయానికి నిదర్శనం తమిళ్‌నాడులోను, కేరళలోను బాగా (వసిద్ధెన 
'విల్లడి” వాయిద్యం. విల్లు అంటే వేటకు ఉవయోగించే విల్లు. అడి అంటే దెబ్బ. విల్లును 
కొట్టి వాయించడమని అభ్మిపాయం. ఈ వాయిద్యాన్ని జానపదులు తమ పాటలకు, 


తంతి వాయిద్యాలు 95 


గేయాలకు తాళ లయ సూచకంగా వినియోగిస్తారు. దీని పొడుగు సుమారు 2, 3 
మీటర్లుండి, నార గాని, సన్నని తోలుగాని, “వింటి నారికి ఉవయోగిస్తారు. ఈ విల్లునొక 
బోర్లించిన కుండమీద అమరుస్తారు. కుండ వల్ల వింటిని కొట్టి వాయిస్తే ధ్వని విస్తార 
(amplify) మవుతుంది. వింటికి రెండు, మూడు చోట్ల చిరు గంటలు కూడ కడతారు. 
ఇది “విల్లు పాట్ట అనే జానపదుల పాటకు అనుసరణగా వుటుంది. పాడేవాడు విల్లుకు 
ఎదురుగా కూర్చుని 'వంతలతో సహో పాట పాడుతూ, తాళ లయల కనుకూలంగా చిన్న 
క1షరతో నారి మీద కొడుతూంటాడు. గంటలతో కూడిన నారి ధ్వని, పాట కలిసి 
రక్తికడతాయి. (చితం : 35) 

వోర్పులు, వైర్లు కూడ “పోలికార్డు వాయిద్యాలని చెప్పబడ్డాయి. ఈ రెండు రకాల 
వాయిద్యాలు కూడ విల్లుగాని, విల్లు ఆకారంలో క్యరతో గాని చేసిన వాయిద్యాలు. 
హార్పులంటే, విల్లుకు నారి కట్టినట్లుగా రెండు కొసల్ని నారతోగాని, 'గట్‌' తాడుతోగాని 
కట్టడం. అలాగే విల్లుకు రెండు వైవులా నారికి కిందుగా 6, 7 కాళ్ళు, ఒక దానితో 
నింకొకటి కలిసిపోకుండా (0౫21161) కట్టడంతో ఈ వోర్పు వాయిద్యం తయారవుతుంది. 
ఇలా అడ్డంగా, వరుసగా విల్లులో కట్టిన తాళ్ళు లేక తంతుల పొడవు (కమంగా తగ్గుతూ 
వచ్చినందువల్ల, తంతుల ధ్యని యొక్క స్యర స్థాయి హెచ్చుగా వినిపిస్తుంది. ఇంక వైర్‌ 
వాయిద్యంలో “వింటి నారికి బదులు ఒక క1రను ఉవయోగిస్తారు, అంటే వంచిన విల్లు, 
ఆ వల్లులో నారికి బదులుగా కట్టిన కర (cross bar) ఉంటాయి. ఇలా కట్టిన అడ్డ 
క్యరనుంచి కింద వున్న విల్లుకు 8, 9 తాళ్ళు, వక్కవక్కల్ని, ఒక దానితో నింకొకటి 
కలిసి పోకుండా (0811161) నిలువుగా కట్టడం. ఇక్కడ కూడ ఈ తాళ్ళు (కమంగా 
పొట్టిగా వుండి, అవి వాయిస్తే వేరే స్వరాల్లాగ ధ్యనిస్తాయి. ఇలాగ విల్లులో నిలువుగా 
కట్టిన తాళ్ళతో కూడిన వాయిద్యాన్ని లైర్‌ అంటారు. కాని వీటి రెండు రకాల్లోను కూడ 
ధ్యని మందంగా వుండి, మంచి గుణమున్న నాదం కాదు. అందువల్ల ఈ రకం 
వాయిద్యాల్ని, నోటిని తెరిచి నోటి దగ్గిర పెట్టుకుని వాయిస్తే, నోటి కన్నం (CaVIty of 
mouth) ఆ ధ్వనిని విస్తృతం చేస్తుందని (గహించి, ఆ(ఫికా దేశంలో అలా నోటికి 
దగ్గిరగా పెట్టుకుని వాయించే వారని తెలుస్తూంది. ఏమైనా ఈ రకం వాయిద్యాలకు 
ధ్వనిని అధికం చేసే సాధనం కావలసి వచ్చింది. అదే మనం పైన చెప్పుకున్న, విల్లడి 
వాయిద్యంలోని (వ(కియ అంటే విల్లడి వాయిద్యాన్ని బోర్లించిన కుండ పైనుంచి 
వాయించడం. కాని ఇది కూడ అంత తృప్తికరంగా కనబడలేదు. అప్పుడు ఆనవకాయ 
బ్యురల్ని విల్లుకుకింది భాగంలో కట్టి ధ్యని విస్తారం చెయ్యడం (పాథమికంగా తెలుసుకొని, 
క్కరతో చేసిన బురల్ను ఉపయోగించడం నేర్పుకున్నారని చెవుతారు. 

లెర్‌ రకాల వాయిద్యం మన దేశంలో లేదనే చెప్పాలి. ఎక్కడో సింధు _పాంత 
నాగరికతను సూచించే బొమ్మల్లో ఒకే ఒక బొమ్మ కనబడింది, కాని, ఇది లైర్‌ 
వాయిద్యంలాటి బొమ్మా లేక లైర్‌ వాయిద్యమేనా అన్నది కేవలం వివాదాంశం, వోర్పు 


రం సంగీత వాయిద్యాలు 


రకాలు మ్మాతం కొన్ని రకాల అధికార మ్నదల్లోను, కొన్ని జాబితాల్లోను దొరికాయి కాని 
వాటి రూవురేఖల్లో మనం వివరాలేమీ గుర్తించ వీలుగా లేవు. (చితం : 36) 
“వీణి అనే మాట లేక వదం మనకి వేదంలోనే మొదటి వరిచయం. అశ్వమేథ 


యాగంలో వేద వఠనానికి అనునరణగా వీణను వయోగించి నట్లు చెవుబడింది. వేదంలో 
వీణని గూర్చి ఇలా పొగిడారు. "ఈ 


వీణ అందానికి సిరినంవదలకు 
మారుపేరిని చెప్పేరు. ఉమ కాలంలో 
వీణ వాయించడం ఆ కాలంలో బాగా 
అలవాటుగా వుండేదని తెలియడానికి 
బుగ్వ్యేదంలో ఒక ఇతిహాసముంది. 
ఒకసారి రాక్షసులు కణ్యమహరిష్షని 
ఒక చీకటి గదిలో కళ్ళుకట్టి బంధించి, 
ఉషోదయం ఎన్పుడైెందో కళ్ళు 
తెరవకుండా చెపితే నిన్ను విడిచి 
పెడతామన్నారట. కొన్ని యామాలు 
గడిచిన తర్వాత ఆయనకు వీణా 
నాదం వినివించిందట. వెంటనే 


ఆయన ఉషోదయమైందని గుర్తుపట్టి 36. వార్పు 
రాక్షసులకు చెప్పగానే వాళాయన్ని విడిచి వేశారట. మన వురాణాల్లోను, ఇతర 


సాహిత్యంలోను కూడ వీణని గురించి కావలసినన్ని వర్ణనలు కనిపిస్తాయి. వానుమంతుడు 
సీతాదేవిని వెదుకుకై రావణాంతఃవురంలో వవేశించి, ఒక చోట వీణా వాదకులు 
న్నిదిస్తూండడం చూసేడట. అందులో ఒక స్తీ) వీణని తన వక్షస్థలం మీద వుంచుకుని, 
న్మిదిస్తాందట. వాల్మీకి ఆ దృశ్యాన్ని కలువవ్రాల గుచృమొకటి వడవ మిద వున్నట్లున్న దని 
వర్ణించేడు. ఇంక, యువరాజు ఉదయనుడు వాసవదత్తను వీణావాదనతో సమ్మోపితురాల్ని 
చేయడమే కాకుండా, అడివిలోని మత్తగజాన్ని కూడ తన వశం చేసుకున్నట్లు 
చెప్పబడింది. వరమశివుని చేతి 'డమరు” వాయిద్యంలా, శ్రీకృష్ణుని వేణువులా, వీణకి 
కూడ ఒక వవిత రూవ చిితణ, దివ్య గుణాదేశం చేయబడింది. నివుని దక్షిణామూర్తి 
స్యరూవంలో ఆయన వీణాధర దక్షిణామూర్తి అయ్యేడు. ఆనవకాయ బు(రతో కూడిన 
ఒక మెట్లులేని వీణ ఆయన చేతిలో, సనకాదిమునులకు జ్ఞానబోధ చేస్తున్న సమయంలో 
కనిపిస్తుంది. సరస్యతీదేవి “వీణ వుస్తక ధారిణి” గద! జ్ఞానానికి, నాదానికి ఆవిడొక 
దివ్యరూవం. వీణ, పుస్తకాలు లేని నరస్వతీ విగవా మెక్కడా లేదు. ఇంకొక విషయం- 
ఓంకార (వణవ నాద మొక్క లోతుపాతులు, ఆవిడకు కూడ అర్థంకాక - నాద 
సము[దలో మునిగి పోకుండా, తన వీణ యొక్క ఆనపకాయబురను రక్షణగా చేసుకుని 


తంతి వాయిద్యాలు 97 


తేలి ఉంటోందటి. ఈ దివ్యోన్నత భావాన్ని వ్యాఖ్యానించడం చాలా అనవసరమైన వని. 

వేదంలో చెప్పిన వీణను “వని లేక “మహావీణి అని వర్ణించేరు. ఈ వీణ దండి లో 
వది కన్నాలుండి, ఒక్కొక్క కన్నం నుంచి వది తంతులు చొప్పున నూరు తంతులున్న 
వాయిద్యంగా చెప్పేరు. ఈ తంతులు 'ముంజి అనే ఒక రకం గడ్డితో పేనిన తంతులట. 
వీటిలో 33 తంతుల్ని యజ్ఞకార్య(కమాల కధివతిమైన 'అధ్యర్యుడు' కట్టాలట. ఇంకొక 
33 తంతులను బుగ్వేదవఠనం చేసే హోతి కట్టాలట. సామవేదం చదివే 'ఉద్దాతి 
మరి 3౩33 తంతులను కట్టాలి. ఆఖరి తంతిని యజమాని లేక యాగకర్త కట్టాలట. ఉద్గాత 
“ఆసంది” అనే పీఠం మీద కూర్చుంటే, మిగిలిన వారు గడ్డి చావల మీద కూర్చుని యజ్ఞ 
మంతాలు చదువుశారట. తర్వాత సాహిత్యంలో దీన్ని “శత తంతి వీణి అని 
పేర్కొన్నారు. ఈ వీణ కాన్మీర్‌లో కనిపించే “సంతూర్‌” వాయిద్యంలా ఉంటుందని 
కొంతమంది అభి(పాయం. 

ఈ “తతి వాయిద్యాల్లోని తంతులను వురాణ కాలంలో 'ముంజి మొదలైన 
వాటిగర్డితో అల్లి, తర్వాత కాలంలో జంతువుల పేగు దారాలు 'గటొ (g॥t) ను 
ఉవయోగించారని, (|కమేపీ లోవా తంతులు వాడడం నేర్చుకున్నారని తెలుస్తూంది. 
తమిళ భాషలోని (గంధాల్లో తత వాయిద్యాలకు 'నరంబుక్కరువి” అంటే గట్‌ దారాల్ని 
వాడే వారని చెప్పారు. బృవాత్మథా సరిత్సాగరంలో, ఒక కథలో కనకపురంలోని ఒక 
యువరాజు 'బిందుముతి” అనే బెస్తకుల స్త్రీని, “దేవాంశతో కూడిన నీవు బెస్తకులంలో 
పుట్టడం ఎలా జరిగిందని” _వశ్నిస్తాడు. శక్తిదేవుని భార్యయైన ఆ బిందుమతి 
సమాధానం చెపుతూ - తాను సూర్యం దేవతల్లో వుండేదాన్నని, ఒకసారి తన వీణకు తతి 
కావలసి వచ్చి, ఇక ఆవు పేగును కొరికినందువల్ల తనకీ మర్తజన్మ పెస్తకులంలో 
కలిగిందని చెప్పింది. ఆవు పేగును కొరికినందువల్లనే తనకీ శావం కలిగిందని చెవుతూ, 
ఆవు మాంసం తినేవాళ్ళ గతేమిటి అనే (వశ్నతో ముగిస్తుంది. అ రోజుల్లో ఇనవ తీగల్ని 
ఉవయోగించడం బాగా వరిపాకై పోయిందిగాని సారంగి మొదలైన విల్లుతో వాయించే 
వాయిద్యాల్లో అక్కడక్కడ నన్నని “గటో తంతులు వాడడం ఇంకా అలవాటుంది. 

వోర్పువాయిద్యాల్ని గురించి చెపుతూ సంగీత (గంధాలు రెండు రకాల్ని పేర్కొన్నాయి. 
ఒకటి 7 తీగల రకం, ఇంకొకటి 9 తీగల రకం. _పాంతీయమైన స్యల్ప 
తేడాలుండేవనిపిస్తోంది. ఏమంటే, 7 తీగల వాయిద్యాన్ని, “చితి అని, “'వరివాదిని 
అని, 'సప్తతంతి” అని (గంధాల్లో చెప్పారు. వివరాలు సరిగా చెవుక పోవడం వల్ల 
తంతుల సంఖ్యను బట్టి పేర్లు వేరుగా చెప్పారా లేక ఒకే వాయిద్యానికి మూడు పేర్లు 
చెప్పారా అని సందేవాం రాక తప్పడం లేదు. చిత అనే పేరు మాతం రామాయణంలో 
చాలాసార్లు చెవ్పబడింది. 9 తంతులున్న దాని పేరు 'వివంచి” అని చెప్పి, చితి 
వాయిద్యాన్ని వేలితో మీటి వాయిస్తే, “వివంచిని 'కోణి అనే (plectrum) 
కృరముక్కతో వాయించినట్లు మవో కావ్యాల్లో చెప్పారు. 


98 సంగీత వాయిద్యాలు 


బాగా (పాథమికావస్థలో వోర్పు వాయిద్యాలకు, తతుల్ని విల్లుకు బిగించి కష్టేవారే 
మోగాని, (కమ(కమంగా నైవుణ్యంతో ధ్వని విస్తారం కోసం ఒక వస్తువు వువయోగించడం 
(resonator) నేర్చుకుని, తంతుల నింకొక వక్క బిగించడానికి ఒక వంచిన కరను 
ఉవయోగించేరని తెలుస్తూంది. మన దేశంలో తంతులను పైటీలతో (0685) 
బిగించడం, (|కమేపీ కాని,మొదల్లో తెలియలేదు. తంతులు 'రెసొనేటరో లో బిగించిన 
తర్వాత, వాటిని చిన్న తోలు ముక్కకు బిగించి, ఆ తోలు ముక్కను తంతులు బిగించే 
ఇంకొక కరకు చుక్తువారు. తంతులను బిగించవలసినవస్తే, ఈ తోలు ముక్కను కర 
పైకి, కిందికి జరిపి తంతిని బిగిస్తే న్వరస్థాయి హెచ్చయ్మ్యేది. ఇలా తీగను బిగించి 
కావలసిన స్యరస్థానాలకు సరిచేయడం బాగా (శ్రమతో కూడిన వనైనా, వాళ్ళు 
స్యరాలను, స్యరస్థానాలను చాలా సమర్థవంతంగా శృతిచేసి ఉండాలని తెలుస్తూంది. 
ధ్వని విసృత చేయడం కోసం, మొట్టమొదట ఆనవకాయ బ్యురల్ని ఉవయోగించినా, 





37. సవ్ర తంతి వీణ 


తర్వాత ఈ వనికి కరతో చేసిన చిన్న “నావి లేక “దోని” (bOat-5haped) ఆకారంలో 
వున్న దాన్ని, తోలుతో కప్పిగాని, కరచెక్కతో కప్పిగాని ఉవయోగించేరని తెలుస్తూంది. 
ఈ ధ్వవి విసృత వరికరానికి 'అంభని లేక 'దోని” అని పేరుండేది. ఈ దోనికి ఒక వైవు 
కర, “దండి బిగించి వీటి రెండిటి మధ్యను తంతులను బిగించేవారు. ఆ రోజుల్లో 
వోర్పు వాయిద్య మిలా ఉండి వుండవచ్చు. ఒక ఊహాచితాన్నిచ్చట, పాఠకుల 
కవగావానకోసం చి్మితించడమైంది. (చ్నితం : 37) 

బుగ్వేదంలో 'భగవద్దత్తవిణ" (శరీరానికి), మానవ కృతవీణకి చక్కని పోలికలు 
చెప్ప బడ్డాయి. శరీరం లేక భగవద్దత్త వీణకి తలకాయ, పొట్ట, నాలిక, నరాలు, చర్మం 
ఉన్నట్లే, మానవాకృత వీణలో తలకాయ ఆనవకాయబు(ర గాను, లోవలి గుల్ల భాగాన్ని 
పొట్టగాను (AMbhana), వాయించడం నాలికగాను, తంతులను నరాలుగాను, 
సంగీతాన్ని మాటగాను. శరీరాన్ని చర్మంతో కప్పినట్లు వీణకూడ చర్మంతో కప్పబడిందని 
చెప్పారు. 


తంతి వాయిద్యాలు 99 


ఈ వుస్తక (పారంభంలో ఆర్యుల, ఆర్యేతరుల నాగరికతని చర్చిస్తూ, వారి సాంఘిక, 
సాంస్కృతిక సంబంధాల్ని గురించి చెప్పుకున్నాం. సామాన్య దృష్టిలో (దవిడుల 
సంస్కృతి, ఆచారాలు వేరుగా వుండేవని, ఆర్యులు మన దేశంలో (వవే9ించిన తర్వాత, 
ఆర్యుల ఆచారాలు, (దవిడులవి కలిసిపోయేయని అభ్మిపాయం; కాని చాలా లోతు 
దృష్టిగల పెద్దల్లో ఇలాంటి సాంస్కృతిక వ్యత్యాసాలను వృచ్చించి, తర్మించడం తవ్పని, 
మన దేశమంతటా ఒకే (వజ, ఒకే సస్కృతి అని అంటారు. ఇలాంటి సంస్కృతులు 
ఒకదానికొకటి ఇచ్చి వుచ్చుకోవడం మొదలైన చర్చ, సంగీతం దగ్గిరకి వచ్చేటవ్పటికి, 
మరింత క్లిష్టంగా తయారై, వట్టి పాగమంచులా 
మారుతుంది, ఏమంకే సంస్కృతులు, నాగరికతలు 
ఎంత వేగంగా కలిసిపోతాయంటే, మనం వాటిని 
గుర్తించి, వాయడం మొదలుపెక్టేసరికి అవి పైకి 
అవినాభావంగాకలిసిపోయి, కొన్నింటి మూల 
నిద్ధాంతాలు వేరాాతేం మిగిలి గుర్తించ 
గలిగేట్లుంటాయి. ఈ కలయిక ఒక జాతిలోనే కాక 
అంతర్జాతీయంగా కూడా వరమ సత్యం అనాలి, 
ఎలాగంటే ఈజిష్ట, అరేబియా, (గీసు మొదలైన 
దేశాల నుంచి వాయిద్యాలు వచ్చి మన దేశ 
“దవిడ'_వజల్లో కలిసిపోయి ఉండవచ్చు. ఇదంతా 
మనస్సులో దూరంగా ఉంచుకొని, తమిళులపాచీన 
సాపాత్యం కొంత తిరగేస్తే ఆర్యుల కంటె 
భిన్నమైనదని తోచే సంగీత సమాచారం కొంత 
కనిపిస్తుంది. తమిళ సాహిత్యంలో తంతి వాయిద్యాల్లో 
ముఖ్యంగా చెప్పినది “యాళ్‌” వాయిద్యం. కాని ఈ 
యాళ్‌ (Yazh) వాయిద్యం ఆర్యులదని చెప్పబడ్డ 38. యాళ్‌ 
“పోలీకార్డు" వీణల కంటె భిన్నమైనదా? ఈ సాహిత్యంలో కొన్ని సందర్భాల్లో “యాళ్‌”, 
“వీణ” వదాల్ని వక్కవక్కల చెపుతూ వచ్చారు. యాళ్‌ చెప్పవలసిన చోట వీజై అని, 
వీణై అని చెవ్పవలసిన సందర్భంలో యాళ్‌ అని ఉదవారింవబడద్దాయి. దాని వల్ల 
కొందరు వండితులు యాళ్‌, వీణై వాయిద్యాలు వేరని, మరికొందరు అవి ఒకటేనని 
అభ్మిపాయ వడుతున్నారు. పోనీ అంటే, మకరయాళ్‌ అన్నా, మకరవీణై అన్నా 
ఒకటేనని చాలా మందికి తెలుసు. ఇలాంటి సందరలో ఈ వాయిద్యాల్ని ఆర్యుల 
వనడమా లేక (దవిడుల వనడమా? ఇంక వాటి నిర్మాణాన్ని కూడ ఒకే రకంగా 
వర్ణించేరు. నరే, సాంస్కృతిక విషయాలటుంచి, కొంతమంది పండితులు వురాణ 
(గంధాలైన, వట్టువట్టు, సిలప్పదికారం, మణీమేకలై, జీవక చింతామణి మొదలైన 





100 వంగీత వాయిద్యాలు 


(గంధాల్ని, ఇంకా పురావస్తు నిదర్శనలను బాగా చదివి, జీర్ణించుకొని ఈ యాళ్‌ 
వాయిద్యాల్ని గురించి వివరాలతో చెప్పారు. (చితం : 38) 

బహుశః 'విల్‌యాళ్‌” అన్నది (వధమంలో చెప్పబడ్డ 'నరంబుకరువి” వాయిద్యంగా 
ఉండి ఉండాలి. కబ్బనర్‌ అనే పురాణ (గంధకర్త, ఒక వేటగాడు “కుమిళ్‌” (Kumizh) 
చెట్టు యొక్క గుల్లగా వున్న కొమ్మతో విల్లు తయారుచేసి దానికొక నారతాడు నారిగా 
కట్టి, విల్‌యాళ్‌ వాయిద్యం తయారు చేసుకుని, అది వాయించుకుంటూ, 'కురంజివన్‌” 
పాడుకుంటూ హాయిగా తిరిగేవాడని చెప్పాడు. వన్‌ అంటే రాగమన్నమాట. తర్వాత 
ఇంకా ఎక్కువ తంతులతో (౧4220000 = పేగుతంతి) ఈ వోర్పులను తయారు 
చెయ్యడం నేర్చుకున్నారు. “శంకోటియాళ్‌ అన్నదానికి ధ్వని విస్తారం కోసం ఒక 
'రెసొనేటర్‌' ఉండి, కర చెక్కతో కవ్పబడిందై ఉండాలి. దాని'కోటు అంటే దండ ఒక 
నిలువైన గొట్టం వంటిదని చెప్పబడింది. దానికి 17 తంతులుండేవట. 'సంకోటి 
యాళ్‌కుశ తంతులు మందస్థాయిలోను, 7 తంతులు మ ధ్యస్థాయిలోను, 3 తంతులు 
తార స్థాయిలోను బిగించి ఉండేదని చెప్పారు. వెరియాళ్‌ చాల పెద్ద వాయిద్యమై 
ఉండాలి. దాన్ని నావ ఆకారంలోని 'వత్తర్‌' అంకే రెసానేటర్‌ను తోలుతో కప్పి 21 
తంతుల బిగించి తయారు చేసిందట.. సిరియాళ్‌ అన్నది వెరియాళ్‌ కంటే చిన్నదన్నమాట. 
మకరయాళ్‌ లేక మకరవీణైకి 19 తంతులుండి, ఇవన్నీ పేగు తంతులే, చాలా 
భాగ్యవంతులు వారి అంతఃవురాల్లో వాయించుకునేవి. తమిళ (గంధకర్తలు దీన్ని 
“అవనక్కైవీభై* అంటే యవనులు ((గీసుదేశస్థులు లేక (గీకులు) ఉవయోగించేదని 
చెప్పారు. యవనులు అంటే (గీకులే కాక ఇతర దేశస్థులందర్నీ యవనులనడం 
అలవాటుంది. అయితే (గీకులు వాయించే ఒక మార్పుకు “'మగడిస్‌ లనే పేరుంది. 
(గీకులు దీన్నొక “'లిడియన్‌ దేశపు (పాచీన వాయిద్యంగా భావిస్తారు. విన్మకియోన్‌” 
(02060౧) అనే విడియన్‌ కవి, (కీస్తువూర్వం 6వ శతాబ్దానికి చెందినవాడు, తన 
పద్యంలో ఇలా వాసేడు. “ఓ లూకేసిస్‌! నేనొక లిడియన్‌ వార్పు వాయిస్తున్నాను. అఇ 
20 తంతులున్న ఒక “మగడే” వీవు మంచి యవ్వనంలో వున్నావు. అని (వాసేడు. 
ఒకటి -జ్హావకముంచు కోవాలి. (గీకులకు స్వంతంగా సంగీత వాయిద్యాలేమీ ఉండేవి 
కావు. ఏమైనా 'మగడీస్‌' ఉంటే, అవి మెసపటోమియా, ఇరాన్‌ మొదలైన దేశాల్నుంచి 
దిగుమతి చేసుకున్నవై యుండాలి. వాటిని వాళ్ళు (పాచ్య దేశాల్నుంచి వచ్చినవని 
అనుకొనేవారు. పాటో మహాశయుడు వీటి నిదియాల నుదిక్తవరుస్తాయని ఖండించేడు. 
ఈ మకరయాళ్‌ (మగడిస్‌ = మకర) మన దక్షిణ దేశానికి విమ ఏషియా నుంచి కాని, 
లేక అక్కడనుంచి (గీసు ద్యారా కాని (వపయాణం చేసి వుండవచ్చు. (క్రీస్తు తర్వాత 10వ 
శతాబ్దానికి పూర్వమే, ఈ మకరవీణ ఇండొనీషియా చేరుకుంది. ఇండోనీషియాలో, 
తూర్పు జావాలో వున్న “జలతుండ్‌” ఇల్పాల్లో (కీ.శ. 977) ఈ మకరవీణ, ఒక 
రెసానేటర్‌తో, మొసలి ముఖంతో వున్నట్లు కనిపిస్తుంది. ఆ దేశంలో కూడ దీనిని 


తంతి వాయిద్యాలు 101 


భాగ్యవంతులు, రాజులు, ఉవయోగించేరని తెలుస్తూంది. తమిళనాడులో 'ఆదియాళ్‌” 
కూడ అంతే మొదటి మాళ్‌ ఉంది. కృతయుగంలో రాక్షసుల్ని, దెయ్యాల్ని, భూతాల్ని 
స్వాధీనం చేసుకొవడానికి దీన్ని ఉవయోగించేరని గాథలు చెవుతాయి. ఆ వాయిద్యానికి. 
ఒక్కొక్క స్థాయిలో 200 తంతుల చౌవ్పున, 5 స్థాయిల్లో మొత్తం 1000 తంతులు 
బిగించేవారట. ఇది ఎంతవరకు నిజమో, ఎంతవరకు ఉత్సేక్షో మనకు తెలియదు. 
“వెరుకలంి అనే యాళ్‌, ఈ ఆదియాళ్‌ బవుశః ఒకకునేమో! ఈ రోజుల్లో సితార్‌ 
వాయిద్యం బాగా వసిద్ధెనట్లు, యాళ్‌ ఆ రోజుల్లో బాగా (పసిద్ధి చెందింది, పాముఖ్యమైంది 
కూడాను. ?లవ్పదికారంలో 'కనల్యరి” అనే పాటలో, రాజనర్తకి మాధవి, కధానాయకుడైన 
కోవలన్‌, ఎలా కలుసుకున్నారో వర్ణించి చెప్పారు. "చేతులతో నమస్కరించి, - ఆమె 
నగిషీ చేసిన వెట్టె తెరిచి, అందులోంచి - వత్తర్‌ (రెసానేటర్‌), కోటు (దండి) తతులతో 
కూడి, వువ్వులు నగిషీ చేసి చక్కటి పెండ్లికూతుర్ని అలంకరించినట్లున్న యాళ్‌ను, 
బైటికి తీసి, ముందుగా తాను తంతులన్నీ న్మృకమంగా, సున్వరంగా వున్నాయో లేదో 
మీటి చూసిందట. యాళ్‌ను మీటి సరిచూస్తున్న ఆమె చేతి వేళ్ళు ఉంగరాలతో సహో 
కదులుతూంకే, (భమరాలు పుష్పగుచ్చం మీద సంచరిస్తూన్నట్టుగా కనిపిచేయట. 
స్యరాలన్నిటినీ సరిజూసి కోవలన్‌ చేతికి యాళ్‌ నందిస్తూ అందట. “మిమ్మల్ని నేను 
ఆజ్ఞాపించను. మీకే పాట కావాలో సెలవియ్యండి.” ఆయన కావేరి నది మీద, 'కనల్యరి' 
(సముదవుటొడ్దు' మీద పాటలు ఎంతో హాయిగా గానం చేశాడటి అని చెవ్పబడింది. 
భర్‌ వత్‌, బుద్ధగయల శాసనాల్లో కనిపించే హర్పులకుక్‌ తంతులే కనిపిస్తున్నాయి. 
కాని (క్రీస్తుకు పూర్యం 3వ శతాబ్దానికి చెందిన అజంతాకు దగ్గిరగా వున్న 'వితల్‌ 
భోరా"లోని ఇల్పాల్లోను, ?ల్ప బొమ్మల్లోను, 2వ శతాబ్దానికి చెందిన మధ్యవదేశ్‌లోని 
'సాంచి” వద్ద వున్న వాటిల్లోను, (క్రీస్తు తర్వాత 3వ శతాబ్దపు అమరావతి, నాగార్జున 
కొండ ?ల్పాల్లోను కూడ సామాన్యంగా 7 తంతుల వోర్పులే కనిపిస్తాయి. చ్మితమేమంకు, 
మహారాష్ట్ర, ఆంధల్లోను, కొంచెంగా తమిళనాడులోను కనవడ్డ పురావస్తు నిదర్శనాల 
(వకారం వోర్పులిక్కడ ఉండేవని తెలుస్తూందిగాని, వక్కనే వున్న కర్ణాటకలో మాతం 
హార్పులున్నట్లుగా వురాతన కాలం నుంచీ కూడ నిదర్శనాలేమీ దొరకలేదు. ఇంకో 
చక్కటి ఆధార మేమిటంటే నాణాల మీద ముదించిన బొమ్మలు. స్యువసిద్ధ చర్మితకారుడు 
ముజుందార్‌ ఇలా చెప్పాడు. “నమ్ముద గువ్లుడు గొవ్ప సేనాధివతి, మహో మేధావియైన 
రాజ్యాంగ వేత్త. అదీగాక శాంతియుత మార్గావలంబి కూడాను. అలహాబాద్‌లో దొరికిన 
శాసనాల _వకారం ఆయన మంచి కవి, గాయకుడు, విద్యాపోషకుడు. ఆయనకు 
కవిరాజు అని బిరుదుండేది. ఆయన నంగీదాఖిమానానికి నిదర్శనంగా ఒక బంగారు 
నాజెంలో, ఆయన వీఠం వేసుకు కూర్చుని, ఒళ్ళో వీణ వుంచుకుని వాయిన్తున్నట్లుం 
టుంది,” అని చెప్పాడు. ఇంకొక విషయం, ఈ నిల్పాలన్నీ బౌద్ధ సారవదాయ వరంగా 
కనిపిస్తాయి. అందువల్ల ఈ శిల్పాలను బౌద్ధమత బోధకులు, వర్తక వ్యాపారులు, 


102 సంగీత వాయిద్యాలు 


బౌద్ధరాజుల దండయ్యాతల్లో ఉత్తరదేశం నుంచి దక్షిణానికి తీసుకుని వచ్చినవా 
అనిపిస్తుంది. వీటిలో ఎక్కువ బొమ్మలు బోధినత్వుని జీవిత విశేషాల్ని చితించేవే. 
జ్ఞానార్జన కోసం గౌతము డర్ధర్మాతి మహారాజ జీవితాన్ని త్యాగం చేసిన దివ్య 
దృశ్యాలన్నీ, కళాకారులకు, మహా శిల్పులకు కరుణా రసభరిత వరమానంద 
స్యరూపాలై, మహోత్కృష్టమైన కళాఖండ సృష్టిని (పేరే పించాయి. నిదర్శనకు నాగార్జున 
కొండ ?ల్పాలు చాలు. ఈ బొమ్మల్లో గౌతముడు నిష్మ)మిస్తూంతే, నర్తక గాయక 
బృందమంతా విచార నిమగ్నులై, మూర్చితులైనట్లు కనిపిస్తారు. వాళ్ళ వాయిద్యాలైన 
వోర్పులు, మద్దిళ్ళు, వుణువులు కింద పడి ఉన్నట్లు, వాళ్ళ ఒళ్ళో వడి ఉన్నట్లు 
కనిపిస్తాయి. ఈ చెప్పిన వోర్పులన్నీ విల్లాకారంలో రెపొనేటర్‌, దండితో కూఢిన 
వాయిద్యాలు. ఇవన్నీ ఇదివరలో చెప్పిన “'పోలికార్డ తరగతికి చెందినవి. 

పెట్ట ఆకారంలో వున్న రెసొనేటర్‌తో వున్నవి, దండి _వత్యేకంగా లేకుండా ఉండేవి, 
ఇంకొక తరగతి పోలికార్డు వాయిద్యాలున్నాయి. వీటికి ఈ పెక్టెమీదే తీగలు బిగిస్తారు. 
మన దేశంలో వస్తుత కాలంలో 'సంతూర్‌, 'సంరమండల్‌ అనే వాయిద్యాలు 
అలాంటివే. 

“సంతూర్‌ వాయిద్యం కాశ్మీరులో మట్టుకు బాగా _వసిద్ధెనది. మన దేశంలో అది 
మరెక్కడా కనిపించదు. పాశ్చాత్య దేశాల్లో దాన్ని 'డల్సిమరో అని, 'సింబలొన్‌ అని 
అంటారు. కొంతమంది పండితులు దీన్ని వేదంలో చెప్పిన “వని వీణ అంటారు. వన 
వీణ అన్న దానికి 100 తంతు లుండేవని, గడ్డితో పేనిన తంతులని, కర ముక్కలతో 




























ys మ మ్ల ను శ! మ్‌ 
TTT EN 
| / లా! 





39. సంతూర్‌ 


కొట్టి వాయించేవారని ఇదివరలో చెప్పబడింది. తర్వాత కాలంలో దీన్ని “శతతంతి వీణి 
అన్నారని, తర్వాత ఆ పేరు 'సంతూర్‌'గా మారిందని అంటారు. _వస్తుతం సంతూర్‌కు 


తంతి వాయిద్యాలు 103 


చాల తీగలన్నాయి, దాన్ని కృరతో కొట్టి వాయిస్తారు. దీని తయారీ మూడు భుజాలు గల 
కరతో చేసిన వెట్టత్తోచేసిందని చెప్పాలి. దీని మీద ఒక వరసలో రెండు చొవ్వున మొత్తం 
30 “వీటి (0గ068ల లున్నాయి. ఒక్కొక్క వరుసలో రెండు వీటల మీద నాలుగు 
తంతులు ఒకే న్యరానికి శృతి చేసి ఉంటాయి. ఇలా మొత్తం 60 తంతులు, 15 
స్వరాలకు శృతి చేసి ఉంటాయి. వాయించేవాడు పెట్టను ఎదురుగా వుంచుకొని, చిన్న 
వంవున్న రెండు క్యరలతో కొట్టి దీన్ని వాయిస్తాడు. కాక్మీరీలో “పెర్షియన్‌ మోడ్పు” పాటల 
వంటి 'మకమ్స్‌” (Maqgams) అనే ఒక రకం పాటల్ని దీని మీద వాయిస్తారు. 
(వనస్తుతం దీని మీద రాగాల వంటివి కూడ వాయిస్తున్నారని, ఫిలిం వర్మిశమలో దీన్ని 
బాగా ఉవయోగిస్తున్నారని తెలుస్తూంది. (చ్మితం : 39) 

ఇంకో వెట్టె ఆకారంలో వున్న పోలికార్డు తరగతికి చెందిన వాయిద్యం “స్వర మండల్‌” 
అన్నది. దీన్నే “ఇండియన్‌ సాలొటెరీ” (Indian Psaltery) అని కూడ అంటారు. 
సంతూర్‌ లాగే ఇది కూడ ఒక పెస్టె ఆకారంలోనే ఉంటుంది. కాని సంతూర్‌ కంటె ఇది 
బాగా చిన్నది. దీనిలో పీటలు ఉండవు, కాని దీని తంతులు చిన్న కరవలక (16686) 
మీదికి బిగింవబడి, అవతల వైపు చిన్న లోవావు ముక్కలకు (tuning pins) 
బిగిస్తారు. ఇక్కడ ఒక న్యరానికి ఒకే తంతి ఉంటుంది, సంతూర్‌లో వలె నాలుగు 
తంతులుండవు. వేళ్ళకు “మీటు” (016061) పెట్టుకుని, వాయించేవాళ్ళు. దీన్ని 
మీటి వాయిస్తారు. కొంతమంది గాయకులు ఇది మీటి వాయిస్తూ పాడ్డం కూడ కద్దు. 
అలా పాడుతూంపటే, పాట వక్కని దీనిని మీటు వినడానికి మవా రక్తిగా వుంటుంది. ఇది 
మన వురాణ (గంథాల్లో చెప్పిన 'మత్తకోకిల' అనే వాయిద్యంలా కనిపిస్తుంది, _కమంగా 
దీని పేరు మారిందేమో! ఈ వాయిద్యాన్ని మధ్య యుగ సాపాత్య (గంధాల్లో, 15వ 
శతాబ్దం నుంచి చెబుతూన్నట్లు తోస్తుంది. తర్వాతి హిందీ కవులు కూడ దీన్ని చెపుతూ 
వచ్చారు. 'అయినీ అక్చరీ' (గంథంలో ఇది చెవుబడింది. ఈ పోలికార్డు వాయిద్యం 
వశ్చిమ ఏషియాలో 'కనూన్‌' అని, సిరియా దేశంలో 'కిథోరో అని 11వ శతాబ్దం నుంచి 
వ్యవవారింవబడుతున్నట్లు కనిపిస్తుంది. 'అయినీ అకృరీిలో స్వరమండల్‌ 'కనూన్‌' 
వాయిద్యంలా ఉంటుందని, దానికి 21 తంతులున్నాయని, వాటిలో కొన్ని ఇనవ 
తీగలని, కొన్ని ఇత్తడివని, మరికొన్ని “పేగు దారాలు” అంటే గట్‌లని పేర్కొనబడింది. 

చరిత కందని కాలం నుంచీ (క్రీస్తు తర్వాత సుమారు 10వ శతాబ్దం వరకు, మనకు 
తెలిసి సుమారు 3000 సంవత్సరాలపాటు, ఎకచ్చతాధివత్యంగా మన సంగీత 
లోకంలో ఎంతో కీర్తి (వతిష్టలతో పాటించిన ఈ వోర్పులనే పోలికార్డు వాయిద్యాలు, వాటి 
నిర్మాణం, వాయించే విధానాలు ఎంతో శాస్త్రీయ వద్ధతితో, నైపుణ్యంతో నడుస్తూన్న 
సమయంలో హారాత్తుగా ఇవన్నీ సంగీత లోకాన్నుంచి మాయమై పోయాయి. జ్ఞావకార్థం 
ఈ సంతూర్‌, స్యరమండల్‌ వాయిద్యాలు మాతం మిగిలిపోయాయి. 10వ శతాబ్దం 
నుంచి తంతిని మీటి వాయించి, వక్కనే ఒక చెక్కమీద (110807 board) స్వర 


104 సంగీత వాయిద్యాలు 


స్థానాల నేర్చాటు చేసుకున్న “మోనోకార్డు వాయిద్యాలు అంతే కచ్చపి, సితార్‌, సరోద్‌, 
సరస్వతి వీణ మొదలైన “లూట్‌' వాయిద్యాలు, కిన్నరి, రుద వీణ మొదలై న'జిథర్‌” 
వాయిద్యాలు సంగీత లోకంలో (వవేశించి ఈ నాటి వరకు స్థిరవడి పోయాయి. 
ఈవిధమైన మహో వివ్లవం మన వాయిద్యాల మీద, మన సంగీత విధానం మీద ఎంతో 
(వభావాన్ని కనబరుస్తూంది. ఇది అనేక విధాలుగా తెలుసుకోవలసిన విషయమే గాని 
దాన్నిక్కడ (పస్తావించడం ఈ వుస్తక పరిమితి నత్మికమించడం అవుతుంది. 

సంగీత _గంథాల్ని, ఇతర సాహిత్యాన్ని తిరగేస్తే మళ్ళీ వూర్యం చెప్పిన లోపాలే 
ఎదురవుతాయి. నిదర్శనం లేని సమాచారం, ఆధారం లేని అభ్నిపాయాలు, అసంపూర్తమైన 
వర్ణనలు మొదలైన సమస్యలే మనకి కనబడేవి. అలాంటి సందర్భంలో ఒకళ్ళు 
చేయగలిగేది, విడిచిపెట్టిన విషయాల్ని కొంతవరకు ఒక దానితో నొకటి సమన్వయం 
చేయడం; సందర్భోచితంగా, వాయిద్యాల వూర్వావర చరితను (గపించి, ముఖ్య 
ఘట్టాల్ని నూచించడం మ్మాతం చెయ్యగలం. అవనద్ధ, తత వాయిద్యాల విషయంలో 
ఈ వని చెయ్యడం మరీ కష్టతరమైంది. విషయాన్నంతా కలగాపులగం చేసి, విడతీసి 
చెప్పక పోవడం, ఒకే వాయిద్యానికి వేరు వేరు పేర్లు చెప్పడం, చెప్పిన పేరు సమ్మగంగా 
లేకపోవడం మొదలైనవన్నీ అవరోధాలుగా తయారయ్యేయి. “ఏక తంతి”, “నకుల”, 
“తితంతి” అని విణల్ని ఒక తంతి, రెండు తంతులు, మూడు తంతులని మూడు 
రకాలుగా చెప్పేరు. అవి వోర్పు రకాలా, జిధర్‌ రకాలా, లూట్‌ రకాలా అని వివరాలు 
లేవు. ఇంగీషు తర్జుమాలో గూడ ఈ వివరాలేమీ తెలిసిరావటం లేదు. అందుచేత చాలా 
జ్మాగత్తగా, వరిశీలనా దృష్టితో అర్థం చేసుకోవలసిన అగత్య మేర్పడింది. 

జిధర్‌ వాయిద్యాలంకే స్వర స్థానాల్ని వాయించడానికి ఒక చెక్క అంటే దండి 
ఎర్పాటుండి, మెట్లున్నవి గాని అయి ఉండవచ్చు. వీటిలో ముఖ్య విషయం, ధ్వని 
విస్తారం కోసం ఏర్పడ్డ బుర, దండికి కింది భాగంలో కట్టబడి ఉంటుంది ఈ 
వాయిద్యాలకి (పాథమిక దశ, ధ్వని విస్తారం కోసం బ్యురగాని, మెట్ల ఎర్పాటుగాని 
లేకపోయినా, జింటాంగ్‌ వాయిద్యం, దాని తరగతిలో చెప్పిన ఇతర వాయిద్యాలె 
ఉంటాయని చెప్పవచ్చు. ఈ జింటాంగ్‌ _వథమంలో వెదురుతో చేసినదైనా ఇతరమైన 
సమ్మగ జిధర్‌ వాయిద్యాల నిర్మాణానికి దారి తీసిందని చెప్పాలి. వాయిద్య నిర్మాణ 
(వథమావస్థలు, తర్వాత వాటి సమ్మగ రూపాల్ని చర్చించడం ఇక్కడ వీలుపడదు. 
దానికి ఇతర సాంకేతిక సమాచారం కావలసివస్తుంది. ఈ పుస్తకంలో దాన్నంతా 
వివరించడం కష్టం. 

ఒరిస్సాలోని “తుయిలా” వాయిద్యం, జిథర్‌ రకాల్లో అతి సామాన్య నిర్మాణం గల 
వాయిద్యం. దీన్ని వాయించేవాళ్ళు అక్కడ కూడా తక్కువైపోయారు. దీని ముఖ్య భాగం 
ఒక వెదురు కర. ఆ కరమీద ఒక గట్‌” దారం బిగించి ఉంటుంది. ఇక్కడ గట్‌ని కొనని 
బిగించడానికి ఒక పీటగాని, కర చెక్క గాని, వూటీ గాని ఏమీ లేవు. వెదురు కర కింద 


తంతి వాయిద్యాలు 05 


సగానికి కోసిన ఒక ఆనవకాయ బుుర అతకబడి' ఉంటుంది. వాయించేవాళ్ళు దీని 
బ్యురని వక్షస్థలం మీద అయిమూలగా పెట్టుకుని, దారాన్ని కింద భాగంలో మీటి మరో 
చేత్తో ఆవుతూ స్వర స్థానాన్ని వాయిస్తారు. 
ఇలా వాయించేటవుడు 7 స్వర స్థానాలకి 
3 వేళ్ళు వాతం ఉవయోగిస్తారు. 
(చ్మితం : 40) 

ఇవుఎడున్న వర్ణనలను బట్టి, ఈ 
తుయిలా వాయిద్యం పురాణ కాలంలో చెప్పిన 
'ఆలావిని వీణ” వలె వుండవచ్చని 
అనుకోగలం. ఆలాపిని వీణ అన్నది పురాణ 
(గంధథాల్లో తొమ్మది వంంవ్షిలు 
(ముష్టి-గుప్పిట=115[ length) పొడుగైన 
దండి గలదని, 20 సెంటీమీటర్లు చుట్టుకొలత 
గల ఆనవకాయ బ్ముర ఉన్నదని, ఒక 
తంతిగాని వచాడు తం౦ంతంలు గాని 
ఉండవచ్చని చెప్పబడింది. తంతుల కొరకు 
గట్‌గాని, నూలు దారం గాని, సిల్కు దారం 
గాని ఉండవచ్చని చెప్పారు. 

“ఎక్‌తారీ, “ఏక్‌ తంతి”, రెండు ఒకే 


మాదిరి పేర్లుగాని వాయిద్యాలు వేరైనవి. 
మధ్య యుగానికి కొంచెం ముందు నుంచి అంతే 11వ శతాబ్దం నుంచి “ఏక్‌ తంతి అనే 


పేరుతో ఇది చెప్పబడింది గాని భరతుని కాలంలోని 'ఘోషకి వాయిద్యమిదే అయి 
ఉండవచ్చు. దీన్నే *బవ్మావీణి అని, సరస్వతిదేవి దీనిలో వెలిసిందని (గంధాలు 
వర్ణించేయి. దీని దండి సుమారు 140 సెంటీమీటర్ల పాడవుండి, ఒక ఆనవకాయ బ్యుర 
ఈ దండి కింద అతకబడింది. ఒక వెడల్పైన వీట ఉండి, దాని మీదనుంచి ఒక గట్‌ 
దారం కిందికి కట్టబడి ఉంది. తుయిలా, ఆలాపిని వీణల వలెనే దీన్ని కూడ వక్షస్థలం 
మీద వెట్టుకుని ఒక చేత్తో మీటుతూ, ఇంకో చేత్తో "కృమికి అనే గుండటి వెదురు 
కరముక్కతో, కిందికి పైకి కదుపుతూ స్వరాలు రాగం కూడ వాయించవచ్చు. అయితే 
దీని వీట మీద గట్‌ కింద ఒక చిన్న సన్నని వెదురు పేడుని 'జీవంి కోసం ఉంచుతారు. 
దానితో మీటే ధ్వని ఎక్కువవుతుంది. సంగీత (గంధాల్లో దీన్ని వాయించే విధానాలు అంటే 
కుడి చేతో మీటడం ఎలాగో, ఎడం చేతో కషమిక తంతి మీద ఎలా కదిపి వాయించాలో 
(వత్యేకంగా ఎన్నో వివరాలతో వాశారు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయాలున్నాయి. 
వాయిద్యాన్ని వక్షస్థలం సరద పెట్టుకుని అంతే నిలబెట్టి వాయించడం ఒకటి. ఈ రోజుల్లో 





40. తుయిల 


106 వంగీత వాయిద్యాలు 


రుదవీణ, సరన్యతీ వీణను కూడ నిలబెట్టి వాయించే అలవాటును కొంతమంది దగ్గిర 
చూస్తున్నాం. తంతి కింద జీవం వెట్టి, నాదాన్ని ఇనుమడింవచేసి వాయించడం రెండవ 
విషయం. తంబూర వాయిద్యంలోని విశేషం ముఖ్యంగా ఈ జీవమే, అది ఈ నాడు కూడ 
అనుసరిస్తూన్న విధానమే. మూడవది “కమికి ఉవయోగించడం. ఉత్తర భారత దేశంలో 
విచ్నిత వీణకి, దక్షిణాదిని గోటు వాయిద్యానికీ కూడ కషమిక ఉవయోగిస్తున్నారు. 
హిందూస్థానీ సంగీతంలో వువయోగించే విచితవీణ ఒక మెట్లు లేని జిథర్‌ 
వాయిద్యం. దీని ఫింగర్‌ బోర్డు అంటే స్యరస్థానాలు వాయించే చెక్క, 125 సెంటీమీటర్ల 
పొడుగుండి, కింద రెండు ఆనవకాయ బురలు రెండు కొసల్ని అతకబడి ఉంటాయి. 
ఒక వెడల్పయిన వీట దండికి ఒక కొసని ఉంటుంది. ఇంకొక కొనని చెక్కలో 
(1668 లనాలుగు వూటీలు (0683) ఉండి, వాయించడానికి ముఖ్యమైన నాలుగు 
తంతుల్ని పీట మీద వుంచి దండి కొసనున్న వూటిీల్లో బిగిస్తారు. ఇవిగాక 'చికరీి అనే 
(chikar1) రెండు తంతులు ఆధార శృతిని సూచించడం కోసం బిగిస్తారు. వైన చెప్పిన 
ముఖ్య తంతులు నాలుగింటిని గూడ కాణవం (016068) అంతే తీగతో తయారుచేసి 
వేలుకు తగిలించుకునే నఖం వంటి దాన్ని పెట్టుకుని మీటుతూ వాయిస్తారు. పాట గాని 
వాయించడం కోసం ఇక్కడ ఎడం చేతిలో 'కషమికి బదులుగా ఒక గాజా బంతి (£155 
ball) వువయోగించి, తీగలమీద కదువుతూ వాయిస్తారు. ముఖ్య తంతుల కింద 
'తరాబ్‌' అనే 12 సన్న తీగల్ని, అమర్చి బిగిస్తారు. వాయిస్తూంటే ఈ తరాబ్‌ తీగలు 


డాయ! 1 |=, 
11 
u; 
అ + ఖ్జై 





తంతి వాయిద్యాలు 107 


అనుకంవనతో (Sympathetic vibration) కంపించి, నాద గుణం బాగా 
శ్రావ్యతని (TesONnate) వుంజుకుంటుంది. దీని నిర్మాణాన్ని బట్టి, వాయించే 
విధానాన్ని బట్టి, ఇది “ఏక్‌ తంతి వాయిద్య కుటుంబంలోనిదేనని బాగా స్పష్టంగా 
తెలుస్తుంది. విచ్శిత వీణ అనే దీని పేరు సుమారు ఒక శతాబ్దం నుంచి అమల్లో ఉందని 
తెలుస్తూంది. అయినీ అక్పరీ (గంథంలో 'సార్‌ వీణి అనే వాయిద్యాన్ని ముఖ్యమైన 
వాయిద్యాల్లో ఒకటిగా చెప్పారు. బహుశః ఈ విచ్చిత వీణ, సార్‌ వీణ ఒకక అయి 
ఉండవచ్చు. (చితం : 41) 

ఈ విదిత వీణ మొదలైన రకాలకి మెట్లున్న జిధర్‌ వీణలు అంటే కిన్నరి, ర్ముదవీణ 
మొదలైన వాయిద్యాలు తయారయేేయి. ఇందులో కిన్నరి మధ్య యుగంలో చాలా 
(వసిద్ధంగా వుండేది. రుదవీణ కొద్ది కాలం (కితం వరకు పొందూస్తానీ సంగీత కచ్చేరీల్లో 
సుపసిద్ధంగా వుండేది. ఈ మెట్టున్న జిధర్‌ వాయిద్యాలకి (పథమ దశలో వుండే 
చాయిద్యాల్లో, నవర జాతి వారువయోగించిన “మెమెరాజన్‌” వాయిద్యాన్ని చెప్పవచ్చు. 
పెరియర్‌ ఎల్విన్‌ దొర దాన్నీ విధంగా వర్హించేరు. 'గిటార్‌ని పోలిన ఇంకో వాయిద్యం 
మెమెరాజన్‌ అనే వాయిద్యం. దీన్ని వక్షస్థలం మీద వెట్టుకుని (breastinstrument) 
వాయించేదని చెప్పాలి. ఒక “వెదురు మెడి ఉండి, నాలుగైదు మెట్లు దాని మీద 
మైనంతో బిగిస్తారు. రెండు ఇనవ తీగలు దీనిమీద బిగిస్తారు. ఇందులో ఒకటి ఆధార 
శృతిని అందిస్తుంది. ఇంకో తీగ మీద వాయిస్తారు. దీని కిందుగా, రెండు చిన్న 
ఆనవకాయ బురలు, కింద భాగం కొంచెం కోసి వున్న వాటిని అమరుస్తారు. 
మెచెరాజన బురల్ని వక్షస్థలం మిద పెట్టుకుని వాయిస్తూ, వాటిని అదుముతూ, 
వదులు చేస్తూ వాయిస్తారు. ఇలా చెయ్యడం వల్ల వాయింబే ధ్వని తక్కువగాను, కొంచెం 
పౌచ్చుగాను వినిపిస్తూంటుంది. కుడి చేత్తో మీటుతూ, ఎడం చేత్తో మెట్ల మీద వేళ్ళతో 
వాయిస్తారు. (ఇక్కడ ఎల్విన్‌ దొరగారు చెప్పింది తప్పుగా కనిపిస్తుంది. మెమెరాజన్‌ 
జిధర్‌ రకల వాయిద్యం. గిటార్‌ లూట్‌ రకాలకి చెందినది. అందుచేత ఈ వర్ణన తవ్పు. 
ఈ వాయిద్యానికి “నెక్‌' అని వర్ణించేరు. ఇందులో "నెక్‌' అసలు లేనేలేదు. ఇది రెండో 
తవు.) ఈ మెమెరాజన్‌ వంటి (పాధమిక దశలోని వాయిద్యాలే, రాజాస్థానంలోని “భోపా” 
కులంవారు వాయించే “జంతర్‌” అనే వాయిద్యం; కాక్మీర్‌లోని “భింగ్‌' అనే వాయిద్యాలను 
చెప్పవచ్చు. దీనిలో జంతర్‌ వాయిద్యం కొంచెం పెద్దదిగా వుండే జిధర్‌ రకం, రెండు 
వెద్ద బురలతో వుంటుంది. దీని మీద ఎముకలతో చేసిన 14 మెట్లుంటాయి. 
కాశ్మీర్‌లోని “ఖింగ్‌” వాయిద్యం ఇంకా చిన్నది; దాని మీద 7 మెట్లుంటాయి. 

మీటి వాయించే పురాతన జాధర్‌ రకాల వాయిద్యాల్లో కిన్నరి చాలా ముఖ్యమైంది. 
దాన్నిప్పుడు శాస్త్రీయ సంగీత కచ్చేరీల్లో ఉపయోగించడం లేదు గాని మన రాష్ట్రంలో 
చెంచు, రాజగోండులనే గిరిజనుల్లో అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ కిన్నరి వాయిద్యం 
“బృవాత్కిన్నరే కావచ్చు. ఈ గొండు జాతి వారిలో 'వహాంండికూవ లింగాల్‌ అనే భక్తుడు 


108 వంగీత వాయిద్యాలు 


దేవుళ్ళను వెతుక్కుంటూ వెళ్ళిన ఇతిహాస మొకటుంది. 'అతను కీకారణ్యంలో ఒక 
సన్నని మార్గంలో పోగాపోగా ఒక చోట ఒక మరి చెట్టును చూసి దాని నీడలో 
కూర్చున్నాడట. తిరిగి తిరిగి అలిసిపోయిన వానికి ఆ నీడ ఎంతో హాయిగా వుంకు, ఆ 
సంతోషంలో వాడు తన కిన్నరి తీసి వాయించడం మొదలుపెట్టి. తనకి తెలిసిన 18 
పాటల్ని వాయిస్తూ కూర్చున్నాడట. కొంచెంసేవట్లో కొంత అలికిడి వినివించి, తన 
కెదురుగా వున్న కాడి చెట్టు బాగా ఊగిపోతూ కనిపించిందట. ఇంతలో గోండు దేవతలు 
'సుర్పుర్యాదిగువా*లో కదిలి మాట్లాడుకోవడం వినిపించిందట. ఆ దేవుళ్ళు వాళ్ళలో 
వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారట. “విను, విను! ఎంత మంచి పాటలు 
వినివిస్తున్నాయో! ఆ వాయించేది మన పూజారి కటోర అయి ఉండాలి" అని. ఇది మన 
లింగాల్‌ విని, అంతులేని సంతోషంతో తన దేవుళ్ళని కనుగొన్నాని ఉప్పాంగిపోయదట. 
కర్ణాటకలో జోగులని ఒక తెగ భక్తులున్నారు. వీళ్ళు మన భారతంలో అర్జునుడు 
అజ్ఞాత వేషంలో (బహ్మాచర్యం పాటిస్తూ, నియమ నిష్టలతో దేశాటనం చేసినట్లుగా, 
తాము కూడ ఆ సాగపదాయంలో అలా దేశ పర్యటన చేసేవారమని చెప్పుకుంటారు. 
వీళ్ళు కిన్నరి వాయిద్యం అనుసరణగా పాటలు పాడుకుంటూ వర్యటన చేస్తూంటారు 
కిన్నరి మధ్యయుగంలో బాగా (పసిద్ధమయిన వాయిద్యమని చాల (గంధాల్లో చెప్పడమే 
కాకుండా, మధ్యయుగ శిల్పాల్లో ఇది విరివిగా కనిపిస్తుంది. అయిదవ శతాబ్దానికి 
చెందిన మతంగుని బృహద్దే? అనే (గంథంలో కిన్నరి వీణకి మెట్లలా అమర్చాలో 
మొదటిసారిగా వర్ణించేడు. 11వ శతాబ్దం నుంచీ కిన్నరి వర్ణనలు (గంధాల్లో బాగా 
కనిపిస్తాయి. దీనిలో చిన్న పెద్ద రకాలు “లఘు కిన్నరి, 'బృహాత్కిన్నరి' అని రెండుగా 
చెప్పారు. ఇవి శాస్త్రీయ సంగీతానికి వనికివచ్చే రకాలు. “దే?” రకాలవి, "బృవాతి, 
“మధ్యమి, 'లఘ్బు' అని మూడుగా చెప్పేరు. శాస్త్రీయ సంగీతానికి పనికివచ్చే లఘు 
కిన్నరికి, 75 సెంటీమీటర్ల వెదురు దండి (11080. board), కింద రెండు 
ఆనవకాయ బ్యురలుండి, రాబందుల వక్క ఎముకలతో చేసిన 14 మెట్లున్నట్లు 
చెప్పేరు. ఈ మెట్లను దండి మీద కాల్సిన గుడ్డ బూడిద, మైనంతోను చేసిన ముద్దతో 
బిగించేవారని చెప్పేరు. ఈ మెట్ల మీద ఇనవ తీగకాని, ఇత్తడి తీగకాని దండి చివర 
పూటీకి బిగించేవారని చెప్పేరు. బృవాత్కిన్నరి యొక్క పొడవు ఇంకా 20 సెంటీమీటర్లు 
ఎక్కువగా వుంటుందని, బాగా లావైన వెదురు దండి ఉంటుందని చెప్పారు. దానికి 3 
ఆనవకాయ బు(రలుండేవట. దాని మీద గట్‌ బిగించేవారట. అబుల్‌వజల్‌ తన 
అయినీ అక్సరీ (గంథంలో 'జంతరొకు (Yantra), కిన్నరికి, వీణకి ఉండే 
సంబంధాలు వివరంగా చెప్పేడు. 'గుల్లగా వుండే, గజం పొడవు గల, కర “మెడిలో 
చేసిన “యంతి వాయిద్యానికి రెండు కొసల్ని రెండు సగం కోసిన, ఆనపకాయ బ్యురలు 
దండికి కింద అతకబడి ఉంటాయి. మెడ అంటే దండిమీద 16 మెట్లు బిగింపబడి 
ఉంటాయి. ఈ మెట్లమీద 5 ఇనవ తీగలు రెండు 'వెపులా బిగించినవి ఉంటాయి. 


తంతి వాయిద్యాలు 109 


మెట్లను బిగించడం వల్ల వాయించేటవుడు స్యరాల్లో హెచ్చు తగ్గు లేర్పడుతున్నాయి. 
'వీణి యంత వాయిద్యం లాగే ఉంటుంది. కాని దానికి మూడు తీగలుంటాయి. 
“కిన్నర్‌” వీణను పోలి ఉంటుంది కాని దాని దండి పొడుగైంది, ౩ ఆనపకాయ బ్యురలు, 
2 తాగలు ఉంటాయి” అని చెప్పేడు. (చితం : 42) 













కా జ్‌ 


hs టు ల్‌ ల్‌ ASI HVYGeT dT మాన్‌ టో 
భే [హన నా గా 
\ ; కారము 


టి. ahaa 
(గ ననన రా. స ర్‌ 
1! క y 


















42. అటవికుల కిన్నరి 


తర్వాత వచ్చిన జిథర్‌ రకాల వీణలన్నీ కూడా ఈ కిన్నరి యొక్క 'సంతానిమనే 
అనాలి. వీటిలో బాగా (పసిద్ధిగా శాస్త్రీయ సంగీతంలోను, సామాన్య జనాదరణలోను 
హిందూస్థానీ సంగీతానికి మకుటాయ మానంగా విరాజిల్లిన ముఖ్య వాయిద్యం 'ర్ముదవీణ' 
అన్నది. సామాన్య (పజలు దీన్ని 'బీన్‌' అనివ్యవవారించేవారు. కిన్నరిలో లాగే దీని 
దండి బాగా లావుపాటి నునువైన వెదురు కషరతో చేసినది. దండి కింద బురలుంటాయి. 
ఒక కొనని చదువైన పీట ఉంటుంది. రాగం వాయించడానికి ముఖ్య తంతులు 
నాలుగుంటాయి. దండి మీద సన్నని మెట్లు మైనంతో బిగించి ఉంటాయి. కుడి చేలో 
తీగలను మీటుతూ ఎడం చేత్తో మెట్లమీద న్వరాల్ని, రాగాన్ని వాయిస్తారు. ముఖ, 
తంతులు 4 కాక, దండిమీద మరో రెండు తంతులు శృతి, తాళం చూవడానికి 
అనువుగాను, ఇంకొక పక్కకి ఇంకో తంతి కూడ బిగించి ఉంటాయి. ఈ బీన్‌ వాయిద్యం 
రాజదర్భార్‌ లోనే కాక సామాన్య జనుల్లో కూడా స్తీ) వురుమలు వాయిస్తూండేవారని 
తెలుస్తూంది. ఉత్తరాన అసంఖ్యాకాలైన కళా చితాల్లో దీన్ని చూడవచ్చు. అలాంటి కళా 
చితాల్లో 'రాగమాలి అనే పేరుతో చ్మితించిన రాగ రాగిణుల బొమ్మలు ఒక రేకు 
సంగీత సాహిత్యాల్లో వర్ణించిన రాగాల న్యరూపాల్నే ఈ బొమ్మల్లో చితించారు. వీటిలో 
కొన్ని వురుష రాగాల బొమ్మలు, కొన్ని స్తీ రాగాలవి. “రాగిణి తోడి'కి ఎప్పుడూ నీడలాగ 
అనుసరించేది బాన్‌ వాయిద్యం. ఈ బీన్‌ వాయిద్యం లేళ్ళనెంతగానో ఆకర్షించి సమ్మోవా 
వరుస్తుందట. “తోడి రాగిణి మల్లెపూవు వలె తెల్లగా వుండి, ఒళ్ళంతా వసువు, కర్పూరం 
పూసుకుని, తన బీన్‌ వాయిద్యం వాయిస్తూ కనబడేసరికి అడివిలోని లేళ్ళన్నీ 
నిశ్చేష్టికాలవుతాయట.” మహాకవి సూరదాస్‌ ఈ విషయాన్నింకా రక్తిగా వర్ణించేడు. తను 
(వాసిన వద్యాల్లో నాయకుణ్ణి ఉద్దేశించి ఇలా చెపుతాడాయన. “అతి మనోహరమైన నీ 
వీణ వాయించేవు కనుక! ఏమీ వద్దు. ఏమంటే, ఆ వీణానాదం విని చందుని రథంలాగే 


no వంగీత వాయిద్యాలు 


లేళ్ళు సమ్మోహిశాలె అలా ఆగిపోతాయి. దాంతో చంద గమనం స్తంభించి పోతుంది!” 
అని అంటాడు. అక్సర్‌ చకవర్తి దర్పార్లో బీన్‌ చాల ముఖ్యమైన వాయిద్యాల్లో ఒకటి. 
అబుల్‌ ఫజల్‌ తన (గంథంలో గ్వాలియరుకు , చెందిన షాహిబ్‌ ఖాన్‌, వూర్చిన్‌ 
భాన్‌లను ఆస్థాన 'బీన్‌కార్ల'ని (బీన్‌ వాయించేవారు) పేర్కొన్నాడు ఇలాగే ఆ రోజుల్లో 
అతి వసిద్ధలైన వాయిద్యకార్లలో, శాన్‌సీన్‌ కొడుకులైన బిలాప్‌ ఖాన్‌, సూరత్‌సూన్‌లను, 
శాన్‌సేనుని అల్లుడైన మిని సింగుని చెప్పాలి. వీరిలో ముఖ్యంగా విలాస్‌ ఖాన్‌ 'రబాబ్‌' 
వాయిద్యాన్ని వాయిస్తూ, దాన్ని బాగా వజాదరణలోకి తెచ్చిన మంచి (వబుద్భుడని 
చెబుతారు. సూరత్‌సూన్‌, మి( సింగు లిద్దరూ రుదవీణ బాగా (వసిద్ధంగా వాయించేవారని 
చెవుకారు. వంశపారంవర్యంగా వీరందరూ సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందిన 
వారు గనుక ఆ రోజుల్లో వజలు వారిని “సేనియాలని గొవ్పగా చెవుకునేవారని 
తెలుస్తూంది. అది చూసి హిందూస్థానీ వాయిద్యకారులందరూ తాము “సేనియాల'"మని 
ఈ రోజుల్లో కూడా చెప్పుకుంటున్నారు. ఇది చాల హాస్యాస్పదమైన విషయం. ఆ 
రోజుల్లో వాళ్ళ వాయిద్యాలు గాని, వాళ్ళ వాయిద్య రీతులు గాని (styles of play) 
వీళ్ళ దగ్గిరేమున్నాయి? ఇవ్పుడు బాగా (వసిద్దాలైన సికార్‌, సరోద్‌, సారంగి మొదలైన 
వాయిద్యాలు, వాటిని వాయించే వద్ధతులు, విధానాలు అన్నీ మారిపోయి ఆ రోజుల్లోని 
వద్ధతులకి, ఇప్పటి విధానాలకి ఏమీ సంబంధం లేకుండా పోయింది. ఇప్పటి 
'సితారియా” (సితార్‌ వాయించేవారు)లను ఏవంటే ఈ విషయం బాగా తెలుస్తుంది. 
గురుఇిష్య వరంవరలో ఏమైనా సంబంధం వుండవచ్చుగాని, ఆ రోజుల్లోని వద్ధతులన్నీ 
ఇప్పుడు లేవు. ఇన్పటి వాయిద్యకారులు మేమంతా “సేనియాలమే” అని చెప్పుకోవడం 
ఏమంత సమంజసంగా వుంటుంది? ఈ రోజుల్లో రుదవీణ “ముఖం చూసేవారెవ్యరూ 
లేరు. అది వాయించే సమర్శులెవ్వరూ కనిపించడం లేదు. (43, వుస్తకంలోని మొదటి 
చితం.) 

ఈ జిథర్‌ రకాల వాయిద్యాల్లో, మెట్లు లేని షక్‌తం్యతి, ఆలావిని, విచిత వీణ 
మొదలైన వాయిద్యాలు, మెట్లున్న కిన్నరి, బాన్‌ మొదలైన వాయిద్యాలు అన్నీ కూడా 
మన దేశవు వాయిద్యాలు అంటే వాటి లక్షణాలని బట్టి అవి మన (వజల్లో వుట్టి పెరిగిన 
వాయిద్యాలుగా, అచ్చు ముద వేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకా శిల్పాల్లోని 
జిథర్‌ వాయిద్యాల చితాలన్నీ కూడా మన హైందవ దేవాలయాల మీద కనిపించేవే. 
మళ్ళీ లూట్‌ వాయిద్యాల్ని గురించి ఇంత నిశ్చయంగా, ముంటావథంగా చెప్పలేం. 
లూట్‌ వాయిద్యాలు గాంథార నిల్పకళాఖండాల్లోను (Gandharian Art 
movements), వాటి వ్యాప్తితోపాటుగా కనివిస్తూ, బౌద్భుల శిల్పాలతో కూడ వ్యాపిస్తూ 
వాయవ్య మూలనుంచి ఆరంభించి దక్షిణానికి (కమంగా దిగినట్లుగా మనకు కనిపిస్తూంది. 
ఏమైనా ఇవి కొన్ని ఇతరమైన వదేశాల్లో కూడ కనిపిస్తున్నాయి గనుక ఈ విషయాన్నింకా 
వరిసీలించ వలసివుంది. 


తంతి వాయిద్యాలు 111 


లూట్‌ వాయిద్యాలంకే ఇదివరలో చెప్పినట్లు, బ్యుర (resonator) దండితో (fingerboard) 
కలిసిపోయినట్లుగా అంటే బ్యురని పొడిగిస్తే దండిగా మారినట్లు కనిపించే వాయిద్యాల్లో 
బు(ర దండికింద అతకబడి ఉంటాయి. ఎక్‌తార వాయిద్యాన్ని (వస్తావించినపుడు 
ఎక్‌తార వాయిద్యం, జిధర్‌ రకాల వాయిద్యాలకి (వథమ స్వరూవమని, ఆ తర్వాత 
ఏక్‌తారలోని ఆనవకాయ బ్యురకి బదులు [కమంగా కరతో చేసిన బురలు ఉపయోగంలోకి 
వచ్చాయని తెలుసుకున్నాం. ఈ(కమమై న మార్పుకి ఉదాహరణగా మన రెండు రకాల 
తంబురాల్ని చెప్పుకోవచ్చు. అయితే తంబురాలు కేవలం ఆధార శృతిని సూచింవడాని 
కేర్పడ్డ వాయిద్యాలు గాని సంగీతం వాయించడానికి వనికిరావు. లూట్‌ వాయిద్యాల్లో 
పొడుగు మెడ గలవి, పొట్టి మెడ గలవి అని రెండు రకాలున్నాయి. గాని ఈ పొడుగు, 
పొట్టి విశేషణాలు మెడకి సంబంధించినవి కావు. ఇవి దండికి సంబంధించినవి. వీటిలో 
మెడ అంటే బ్యురకి ఒక వైపు వున్న సన్నని మెడ వంటి ఆకారం గల భాగమన్న మాట. 
ఈ మెడ నుంచి వ్యావించిన దండి కొన్నింటిలో పొడుగ్గాను. కొన్నింటిలో 
పొట్టిగాను ఉన్నందువల్ల మెడను పొడగు మెడ, పొట్టి మెడ అనడం ఉచితంగాదు. 
కాని(గంధాల్లో వీటిని పొడుగు మెడ, పొట్టి మెడలతో వున్నవని వర్ణించారు. పోనీ అలాగే 
మనమూ చెప్పుకున్నా పెద్ద తప్పేమీ కాదు. 

మెట్లు లేని పొట్టి మెడ గల లూట్‌ వాయిద్యాలు కూడా బాగా మనకి పురాతనమైనవే. 
కచ్చపి వీణ ఈ రకమే. దీన్ని మొదటిసారిగా భరతుని నాట్యశాస్త్రంలోను, మధ్యయుగపు 
(గంధాల్లోను వర్పించడమే గాక అనేక చితాల్లో చ్మితించారు. కచ్చపి అంటే తాబేలన్న 
మాట. తాబేటి చివృలాగ ఈ వాయిద్యం మధ్య ఎత్తుగా వుండి, వక్కలకి వంపులో 
(౧0౧౪ల) వున్న లూట్‌ రకం వాయిద్యమన్న మాట. లోవల గుల్లగా వుండే పొట్టని 
(belly) చర్మంతో కవ్పుతారు. ఈ పొట్టనుంచే వ్యావించి మెడ, పొట్టి దండి 
అమర్చబడి ఉంటాయి. ఈ పొట్టని కప్పే చర్మం మీద అర్థచందాకారంలో ఒక వీటని 
నిలబెట్టి, ఈ వీట మీదనుంచి 5 తీగల్ని దండి చివరవున్న వూటీల్లో బిగిస్తారు. ఇది 
మెట్లు లేకుండా మీటి వాయించే వాయిద్యం. అయినా ఇది అక్కడక్కడా మెట్లతో 
వున్నది కూడా అంటే అజంకా చితాల్లోను, కర్ణాటకలోని 5 మొదలు 7వ శతాబ్దానికి 
చెందిన “వట్టడకల్లు" చితాల్లోను కనిపిస్తోంది. ఈ రోజుల్లో కూడిలాటి వాయిద్యాన్ని 
ఉత్తర భారతదేశంలో చూస్తున్నాం కాని వాటి పేరు మాతం 'దోకారా” అని, 'రువైయా" 
అని వినిపిస్తున్నాయి. వాటిలో కొద్దిపాటి వివరాలు కొంచెం వ్యత్యాసంగా కనివిస్తాయి. 

రబాబ్‌ వాయిద్యం ఈ కచ్చపి వీణకి 'బంధువై" వుండవచ్చు లేదా “సంతానమే” 
కావచ్చు. ఇది మన వక్సిమోత్తర దేశంలో తప్ప మరెక్కడా కనిపించదు. రబాబ్‌ అనే 
మాట వల్ల ఇది విల్లుతో వాయించేది గాని, మీటి వాయించేది గాని, లూట్‌ రకం 
వాయిద్యమని తెలుస్తూంది. చాల మంది వండితుల అభఖి(పాయంలో ఇది అరేబియా 
దేశంలో (వసిద్ధెన విల్లుతో వాయించే రబాబ్‌ వాయిద్యం, మన దేశవు రబాబ్‌ ఒకటేనని 


112 వంగీత వాయిద్యాలు 


అంటున్నారు. 10వ శతాబ్దానికి చెందిన అరేబియాలోని 'ఆల్‌ఫరాబి', దీన్ని విల్లుతో 
వాయించే రబాబ్‌ వాయిద్యమని చెప్పినట్లు తెలుస్తూంది. కాని ఇదే రబాబ్‌ వాయిద్యం 
మన కాక్మీర్‌లోను, ఆన్హనిస్థానంలోను ఇంకా మన ఉత్తర ఖారతదేశంలోను మీటి 
వాయించే వాయిద్యంగా సుమారు 500 నంవత్సరాల (క్రితం నుంచి బాగా వరిచయమైన 
వాయిద్యమని తెలుస్తూంది. కబీర్‌, కృష్ణదాస్‌ మొదలైన మహాకవులు దీన్ని పేర్కొన్నారు. 
అయినీ అక్పరీ_గంధంలో దీన్ని 6 తంతులు గల వాయిద్యంగా, ఇంకా కొన్నింటికి 12 
తంతులు, 18 తంతులున్నట్లు వర్ణించారు. 17వ శతాబ్దపు సంగీత పారిజాత (గంధంలో 
దీన్ని పేర్కొని, రబాబ్‌ అన్న పేరు సంస్కృతంలోని 'రవి (5016) నుంచి వచ్చిందని 
చెప్పారు. (పజాబావుభ్యంలో ఇది తాన్‌సేన్‌ సృష్టించిన వాయిద్యమని (వతీతి ఉంది 
గాని, అది వట్టి మాట, ఎమంటే తాన్‌సేన్‌ కంకె ముందే ఇది హిందీ సాహిత్యంలో 
కనిపిస్తోంది. కాని ఈ వాయిద్యానికి సరియైన నకలు, 15వ శతాబ్దపు 'గురు నానక్‌'కు 
అనుంగు చెలికాడు, ఆవ్రమ్మితుడు అయిన 'మర్దనుడు” వాయించిన రబాబ్‌ వాయిద్యం. 
భాయి మర్దన, అరేబియా నుంచి వచ్చిన వారి పారంపర్యంలోని వాడని, అతని రబాబ్‌ 
వాయిద్య నైపుణ్యం అపారమని అనేక గాథలున్నాయి. అతను వాయించే రబాబ్‌ 
వాయిద్యాన్ని మార్చి కొత్త రకంగా ఎంతో ఉత్తమంగా గురు నానకే తయారు చేశారని 
తెలుస్తూంది. 19వ శతాబ్బానికి చెందిన సాదిక్‌ ఆలీ ఖాన్‌ ఇలా చెపుతాడు. 'రబాబ్‌కు 
5 ముఖ్య తంతులుండి, కిందగా 22 తంతులు ధ్వని విస్తారం కోసం అమర్చబడి 
ఉన్నాయి. 6 తంతులున్నది కూడ ఉన్నట్లు తెలుస్తూంది కాని దాని తంతులు సిల్కు 
తంతులు” గాని గట్‌ తంతులు కావు. కొంతమంది తెలిసిన వారు ఈ రబాబ్‌ వాయిద్యాని 
గురు నానక్‌ షావకీరే తయారు చేసిందని చెపుతారు. గురు నానక్‌ సంగీత కళలో అపార 
జ్ఞానము, _వజ్ఞ గల ధీశాలి” అని అన్నాడు. గురు నానక్‌ అతి వశాంతంగా, నిర్మలమైన 
భక్తితో తన్మయావస్థలో మునిగి వున్నప్పుడు, మర్దనుడు వక్కని గూర్చుని రబాబ్‌ను 
మీటి వాయిస్తూ, 'ఓ నిరాకారా! హే నిరాకారా! నిరంజన!” అంటూ కూర్చునే వాడట. 

కాశ్మీర్‌లో ఈ రోజుల్లో కనిపించే రబాబ్‌ వాయిద్యానికి, కరతో చేసిన సన్నటి 
'నడుంి (౪౩15t)తో వున్న “మొండెం” (b0dy) ఉంటుంది. మొండాల్ని చర్మం తో 
కవ్పుతారు. దండి (fingerboard) కర చెక్కతో కప్పబడి ఉంటుంది. మొండెం పైని 
చర్మం మీద ఒక వలచని వీట మెద6 గట్‌ తంతులుండి, తంతుల్ని దండి చినర వున్న 
వూటీల్లో బిగిస్తారు. ఈ 6 గట్‌ తంతులే గాక, వీటి కింద 11 లోవావు తంతుల్ని ధ్వని 
విస్తారం కోసం బిగిస్తారు. దీనిలో మెట్లు లేవుకాని ౩ గట్‌ తంతులు దండి చివర 
(వత్వేకగా స్వరస్థాన సూచనకోనం బిగించి ఉంచుతారు. స్యరస్థానాల కోసం చేసిన ఈ 
(ష(కియ _(కమంగా తర్వాత వచ్చిన మెట్ల ఉవయోగానికి దారి తీసిందేమో అరిపిస్తుది. 

సరిగ్గా ఈ రబాజ్‌ లాంటి వాయిద్యం, ఈ రోజుల్లో హిందూస్తానీ సంగీత కచ్చేరీల్లో 
బాగా (వసిద్ధమై, (వపంచ మంతటా కూడా వరిచయమై పోయిన 'నరోద్‌” అని 


తంతి వాయిద్యాలు 113 


పేరున్నది. ఈ 'సరోద్‌" అనే పేరు, “శారద వీణి అనే పేరు నుంచి వచ్చిందని కొందరి 
అభ్నిపాయం, కాని దీనికి సరియైన నిదర్శనాలు ఎ సంగీత _గంధంలోను కనిపించవు. 
అయితే 913వ సంవత్సరంలో సమర్థండ్‌ (పాంతానికి చెందిన 'ఇబిన్‌ ఆల్‌వాన్‌” అనే 
ఆయన “షరూద్‌ అనే పేరుతో చాల స్థాయిలతో వాయించే సౌకర్యంగల తంతి 
వాయిద్యాన్ని నిర్మించాడని తెలుస్తూంది. వురాతన ఇండో పెర్షియన్‌ సాహిత్యంలో సరోద్‌ 
అనే పేరు చెప్పబడిది. మధ్య యుగ _పారంభంలో “వాసన్‌ నిజామి అనే ఆయన ఢిల్లీ 
సుల్తానుల రాజదర్బార్‌ని వర్ణిస్తూ ఒక గాయకుజ్జి గురించి ఇలా చెప్పేడు. 'ఆ 
గాయకుడు “రుదొ వాయిద్య తంతితో తన గొంతును కలిపి 'సరోద్‌' సంగీతంతో 
దీనావస్థలో వున్న _పేమికునివలె కోయిల గొంతుతో వాపోయాడు”, అన్నాడు. ఇంకోసారి. 
ఇలా చెప్పాడు. “ఎంతో ఆందంగా దేవతస్తీ వలె వున్న ఒక గాయని నెమలి కన్నులతో 
అలంకరించుకుని చక్కని చెక్కిళ్ళ ముఖంతో తన కోయిల కంఠంతో అత్యద్భుతమైన 
పాటల్ని దివ్యగానం చేసింది. తన 'ముసికర్‌” వాయిద్యం వాయిస్తూ వశువక్ష్యాదుల్ని 
కూడ ఆకర్షించేట్లు, ఆకాశంలోని పక్షులు కూడ కిందికి వచ్చి వినేట్లు, వాయించింది,” 
అన్నాడు. అయితే ఇక్కడ 'రుద్‌' అన్నది ఒక వాయిద్యమని తెలుస్తూంది కాని “సరోద్‌” 
అన్నది ఒక పాటా లేక మన లూట్‌ వాయిద్యమా ఏమీ తెలియడం లేదు. ఈ రోజుల్లో 
కూడ మధ్యేషియాలో 'ఉద్‌” అనే పొట్టి మెడగల లూట్‌ వాయిద్యం కనిపిస్తుంది. ఇదంతా 
చూస్తే, మన దేశవు సరోద్‌ వాయిద్యం మధ్యేషియాలోని 'ఉద్‌' వాయిద్యం నుంచి 
వచ్చిన దానిలాగే కనివిస్తుంది. పైగా దాని నిర్మాణంలోను, పేరులోనుకూడ - సరోద్‌ 
వదం, ఉద్‌, సరోద్‌ వదాల పోలికగానే - ఆ వాయిద్య పోలికలే కనిపిస్తాయి. రబాబ్‌ 
వాయిద్యంలో లాగే దీనిలోకూడా, వస్నని నడుమున్న మొండెం ఉంది కాని మొండెం 





అంత లోతు లేకుండా కొంచెం “మెరకి గా (Shallow) వుంటుంది. ఇంకో చిన్న తేడా, 
దండి కర చెక్కతో కవ్పడానికి బదులు ఇనవ రేకుతో కవ్పబడి ఉంటుంది. దీని మీద 
నాలుగు ముఖ్య తంతులు, శృతికోసం రెండు తంతులు, ధ్వని విస్తారం కోసం 'తరాబ్‌ 
అనే 12 తంతులు అన్నీ ఇనవ తంతులే ఉంటాయి. రబాబ్‌ లాగే దీన్ని కూడ “జవి 
అనే చిన్న కరముక్కతో వాయిస్తారు. (చితం : 44) 


114 వంగీత వాయిద్యాలు 


ఈ రకం వాయిద్యాల్లో ఈ సరోద్‌కు ఒక “పెద్ద అన్నీ గారున్నారు. 'సుర్‌సింగారొ” 
అనే పేరుతో ఈ వాయిద్యం నరోద్‌కు రెట్టింపు పెద్ద ఆకారంలో వుంటుంది. దీని “ఫింగర్‌ 
బోర్డు కూడ రేకుతో కవ్పుతారు. దీని మొండెం తోలుతో కాక వలచని కర చెక్కతో 
కప్పబడి ఉంటుంది. 19వ శతాబ్వారంభంలో వారణాసిలోని మవారాజా ఉదిల్‌ 
నారయణ్‌సింగొ అనే రాజావారి ఆస్థానంలో వుండే 'జవర్‌ఖాన్‌ రబాబి” అనే ఆస్థాన 
విద్వాంసుడీ సుర్‌సింగారొను సృష్టించాడని చెవుతారు. దీని వెద్ద ఆకారం వల్ల, 
స్వాభావిక స్థితి వల్ల, దీని నాదం లోతుగా, చాల వినసాంవుగా వుండేదని తెలుస్తూంది. 
కాని ఈ రోజుల్లో మంచి రకమైన ఈ లూట్‌ వాయిద్యాన్ని విందామంటే వాయించే వాళ్ళు 
విస్తారంగా కనిపించరు. 

ఇంకో వింతైన వాయిద్యం ఈ రకంలోదే 'స్వరబటొ” లేక 'స్వరగట్‌" వాయిద్యం. ఇది 
నిజంగా కచ్చపి, రుబయా వాయిద్యాల లక్షణాలు, దోతర, రబాబ్‌ వాయిద్య లక్షణాలన్నీ 
కూడ కలిపి తయారుచేసిన నృష్టిలా కనిపిస్తుంది. రబాబ్‌ లాగే ఇది కనిపిస్తుంది కాని 
దానికంటె కొంచెం పెద్ద ఆకారంలో వుంది. దీని ఫింగర్‌బోర్లు మాతం దోతర వాయిద్యంలో 
లాగ నన్నంగా కనిపిస్తుంది. ఒక వింత విషయం, ఈ వాయిద్యం ఉత్తర దేశంలో కంటె 
దక్షిణాదిని అక్కడక్కడ కనబడుతోంది. దక్షిణాదిని త్యాగరాజుగారి శిమ్యుడైన 
ఉమయాళ్‌వురం కృష్ణభాగవతర్‌ వాయిస్తున్నట్లున్న న్వరగట్‌ బొమ్మ ఒకతే నమ్మదగ్గ 
ఆధారంగా కనిపిస్తోంది. తమిళనాడులోని వుదుక్కోట మ్యూజియం (పురావస్తుశాల) లో 
కూడ ఈ వాయిద్యం కనిపిస్తోంది. 

మనదేశంలో వెద్ద మెడ (దండి)తో వున్న లూట్‌ వాయిద్యాలెలా అభివృద్ధిచెంది 
వ్యాపించాయో ఇంకా స్పష్టంగా తెలియదు. మనదేశ మధ్య భాగంలో ఆదిమానవుల రాతి 
గుహాలున్నాయి. ఆ గువాల్లోని కొన్ని బొమ్మల్లో పొడుగు మెడతో వున్న లూట్‌ రకాల 
వాయిద్యాలు కనిపించాయి. కాని సర్యసాధారణంగా, - ఎక్కదో చెల్లాచెదురుగా ఒకటి, 
రెండు తప్ప, - మనకి కనిపించే బొమ్మలు పొట్టి మెడతో వున్నవే విస్తారంగా వున్నాయి 
సరియైన, సందేవాంలేని, అఖిపాయం ఈ విషయంలో ఏర్పడాలంటే ఇంకా ఎంతో 
విషయసేకరణ చాల అవసరం. 

మెట్లు లేకుండా పొడుగు మెడతో వున్న లూట్‌ రకం వాయిద్యం దక్షిణాదిని 
మనం చూసే 'గోటువాయిద్యంి. దీనికి “ మవోనాటకవీణి అని కూడ పేరుంది. దీని 
విషయంలో కూడ ఎమీ చర్విత, నిదర్శనాలు దొరకవు. 17వ శతాబ్దంలోని ఒక తెలుగు 
(గంధంలో దీన్ని మొదటిసారిగా చెప్పినట్లు తెలుస్తూంది. ఈ వాయిద్య నిర్మాణం సర్వ 
సాధారణమే కాని దీన్ని వాయించడం _శమతో కూడిన వని. గుండంగా వుండే కరతో 
చేసిన కుండను, పైన వలచని చెక్కతో కప్పుతారు. ఈ కుండకి ఒక వక్కని మెడ, ఆ 
మెడతో కలిసి ఉండే దండి, మెట్లు లేకుండా ఉంటుంది. ఈ దండికి చివర ఒక 
మృగముఖం (Motif) ఆకారంలోని 'యాళి” ఉంటుంది. ఈ చివరే నాలుగు 


తంతి వాయిద్యాలు 115 


వూటీలుంటాయి. 4 తంతులు కుండమీద వున్న వీటమీదుగా దండి చివర వున్న 
పూటీల్లో బిగింవబడి ఉంటాయి. ఇవికాక శృతి, తాళం కోనం వనికి వచ్చే 3౩ తంతులు 
పక్కని బిగింవబడి ఉంటాయి. ఇంకా ధ్వని విస్తారం కోసం దండిలో మధ్యని కొన్ని 
తంతులు (12220) అవుర్పబడి ఉంటాయి. ఇలా ధ్వని విస్తారం కోనం 
తంతులువయోగించడం దక్షిణాదిని ఈ ఒక వాయిద్యలోనే కనిపిస్తుంది. ఇక్కడి వారికిది 
కొత్త ,వ్యకియలా కనిపిస్తుంది, ఏమంకే ఆ తంతులకి పేరు ఏమిటని అడిగితే వీళ్ళు 
“ఏమో మాకు తెలియదు” అంటారు. ఇది మీటి తంతుల్ని వాయిస్తూ, ఒక గుర్మడని చావ 
క్కరతోకాని, 'ఇబొని* తో చేసిన ముక్కతోకాని తీగల మీద ఎడం చేత్తో స్వర స్థానాల్ని 
వాయిస్తారు. ఇందులో గమకాలు వాయించడానికి కూడ అవకాశముంది. తీగలమీద 
వాయించే కరముక్కకి “కొడు” అని పేరుంది. దీన్నుంచే ఈ వాయిద్యాని కీపేరు 
వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇలా క్యరముక్కతో వాయించే వాయిద్య ఇదివరలో 
“ఏక్‌తం్యతి' వాయిద్యాన్ని వరిచయం చేసినపుడు చెప్పుకున్నాం. హవై దీవుల్లోని 
“హవైగిటార్‌” అనే వాయిద్యాన్ని కూడా ఇలా కృరముక్కతో వాయిస్తారని తెలుస్తూంది. 
మెట్లు లేకుండా, వాయించే ముఖ్య తంతులు దండి మీద ఎత్తుగా బిగింవబడి 
ఉన్నందున, ఇది వాయించడం చాలా సున్నితంగా, నేర్పుగా, శమతో చేయవలసిన 
వన 

సరన్యతీవీణ, వీణ రకాలన్నింటికీ “రాణి అని చెప్పాలి. (హిందూస్థానీ సంగీత 
విద్వాంసులుకూడ తమ జిథర్‌ రకం వీణను “వీణ' అనే చెపుతారు. మనం మాతం 
దక్షిణాదివీణను 'సరస్యతీవీణ' అని, ఉత్తరాది జిధర్‌ రకాన్ని 'రుదవీణ' అని 
చెప్పుకోవచ్చు.) నరస్యతీవీణ కింత పాముఖ్యం, దాని సౌష్టవం, అందం, నాద గుణాల 
వల్లనేకాక దానిలో వైవిధ్యతోబాటు వరివూర్ణ అక్షణం వల్ల వచ్చిందని చెప్పాలి. మంచి 
సంగీతానికి కావలసిన లక్షణాలన్నీ, ఎర్చాట్లన్ని ఇందులో ఉన్నాయి. రాగం వాయించడానికి 
చాలా స్థాయిలున్నాయి. శృతి, తాళాలకు తాళ తంతులున్నాయి. అందువల్ల దీనిలో 
మరే వాయిద్యంలోను లేని, వమన్వితమైన లక్షణం ఉంది. ఈ సరస్యతీ వీణ నిర్మాణం. 
17వ శతాబ్దంలో తంజావూరు రాజు రఘునాధ నాయకుని కాలంలో జరిగిందని 
తెలుస్తూంది. అందువల్లనే దీన్ని ‘తంజావూరు వీణ” అని కూడ అంటారు. ఈ 
వీణక్కరతో చేయబడి, 'కుడంి అనే దీని కుండ (TesONnator) వలచని కరచెక్కతో 
కప్పబడి, ఒక వైవుకు సన్నని మెడతో (౧౭౯k) వుండి, ఈ మెడ నుంచి ఒక దండి 
అతకబడి ఉంటుంది. దండి చివర 'యాళి” ముఖం (Motif) తో వుంటుంది. ఇది 
మాతం ఇదివరలో చెప్పిన “యాళ్‌’ (Yazh) కాదు. కుండకు మధ్య భాగంలో పైని 
“వీటి (0౧6864 ఉంటుంది. ఈ వీట కొంచెం తీగలున్నవైవుకు వంగి ఉంటుంది. వీట 
మీద ఒక ఇత్తడి రేకు అతకబడి 'ఏక్‌తం్యతి వాయిద్యంలో లాగ ఉంటుంది. పీటకి 
వక్కని ఒక వంగిన క్యరముక్క (auxiliary bndge) తాళ తంతులు మూడు 


116 వంగీత వాయిద్యాలు 


బిగించడం కోసం ఉండి, తాళతంతులు దీనిమీద బిగిస్తారు. ముఖ్య తంతులు నాలుగు 
వీటమీదనుచ తాళత్తంతులు మూడు వక్కనున్న కషరముక్క మీదికి బిగింవబడి 
ఉంటాయి. కాళ తంతులకు సారణి” అని పేరుంది. ముఖ్య తంతులను కుడిచేతి 
చూవుడు, మధ్య వేళ్ళతో కిందికి మీటుతూ వాయిస్తే, తాళ తంతుల్ని చిటికెన వేలితో 
క్రింది నుంచి పైకి మీటుతూ వాయిస్తారు. ఎడంచేత్తో దండి మీద వున్న ఇత్తడి మెట్లు 
(brass frets) మీద స్యరాల కోసం కిందికి, పైకి కావలసిన విధంగా వాయిస్తూంటారు. 
దండికి చివరి భాగంలో నాలుగు ముఖ్య తంతులను బిగించి, దండిలో వక్కనున్న 3 
పూటీల్లో తాళ తంతులను బిగిస్తారు. దండి చివరి భాగంలో వున్న 'యాళి” ముఖం 
కిందికి ఒక ఆనవకాయ బు(రగాని, క1రతో చేసిన బ్యురకాని అతకబడి ఉంటుంది. 
వీణని వాయించడం సాధారణంగా “వడుకోబెట్టి (horizontal position) 
వాయించడమే అలవాటు అంటే వాయించేవారు 'వీఠంి వేసుకుని (౧౯౦53 legged) 
కూర్చుని, వీణ కుండని కింద ఉంచి, దండి చివరి ఆనవకాయ బ్యురను ఎడమ 
కాలిమీద ఆనించి వాయించడం సులువుగా వుంటుంది. అయితే పూర్వం కొంతమంది 
వైణికులు వీణని నిలబెట్టి (vertical position) అంటే కుండని ఒళ్ళో పెట్టుకుని 
వీణని నిలబెట్టి వవాయించడం కూడ సాంపదాయంగా వుండేది. ఈ రకంగా మన 
రాష్ట్రంలోను, మైనూరులోను వాయించడం అలవాటుండేదని తెలుస్తూంది. కాని ఈ 
అలవాటు వస్తుత కాలంలో విస్తారంగా లేదు. వీణని వాయించే విధానాలు ఎంతో 
నైవుణ్యంతో ఉత్తమమైన రీతిలో వృద్ధి చెందాయి గనుక ఆ వాయిద్యంలో వేర్వేరు 'ెలి” 
లేక “బాణి (50/165) అమల్లో వుంటుందని తెలుస్తూంది. ఈ విధమైన శైలి లేక 
బాణీల్లో తంజావూరు బాణి ముఖ్యమైంది. తంజావూరు బాణీ అంటే విశేషం 
గమకయుక్రంగా, గౌరవమైన వేగంతో, తొందరపాటు లేకుండా, అతిమనోవారంగా 
వుండే విధానమని చెప్పవచ్చు. మన రాష్ట్రంలోను, మైసూరు లోని బాణీలు కొంచెం 


తతశ్చ త శ్రతశంత. జ్యా 


నమమ. యుడు. యవన 1 క్ట ము a 





45. సరస్వతి వీణ 


నుషిర వాయిద్యాలు 117 


వ్యత్యాసంగా వుండేవని చెవ్పవచ్చు. వీటిలో మీటు విధానాల (వతేకత, రెండు, మూడు 
తంతులను కలిపి ఒకేసారి వాయించడం, ఎక్కువ నిలువులతో (5tUuCCat0) కూడి 
వాయించడం, తాన వరుసలలో రక్తితో కూడిన వైవిధ్యం ఎంతో ఆకర్షణీయంగా వుండేవని 
చెప్పాలి, ఒక్క విషయం మనమిక్కడ గుర్తుంచుకోవాలి. మన దేశ సంగీతంలో, 
వాయిద్యాల కోనం అని వత్యేకమైన రచనలేమీ సాగలేదు. మన సంగీతమంతా గానం 
కోస ఏర్పాటైన విధానం. దాన్నే వాయిద్యాలలో వాయించడం మన సాపదాయం. 
విదేశాల్లో వాయిద్య కూటాలకు (Orchestras) వేరు వేరు రచనలు (వత్యేకంగా చేసిన 
వున్నాయి. మన దేశంలో ఆ వద్ధతి లేదు. మనకి ముందు తరంలోని అతి వఖ్యాతులైన 
'వైణికుల్లో మృదాసులోని వీణ ధనమ్మాళ్‌, మన రాష్ట్రంలోని సంగమేశ్వర శాస్తి, 
మైసూరులోని వీణ శేషన్నగార్లను చెవ్పుకోవాలి. (చ్నితం : 45) 

కర్ణాటక సంగీతంలో వీణకెంత గౌరవమున్నదో, హిందూస్తానీ సంగీతంలో (పస్తుతం 
సితార కంత గౌరవం, _పాధాన్యం వచ్చాయి. విదేశీయులు కూడ సితార్‌ వాయిద్యాన్నెంతగానో 
గౌరవిస్తూ, ఆదరించడం మనకెంతో సతోషకరమైన విషయం. విదేశీయులకు మన 
సితారంకే గౌరవము, ఇష్టమేకాక, వారిలో అనేక మంది మన సితారాల వద్ద సితార 
నభ్యసించి, నైపుణ్యం సంపాదిస్తున్నారు. సితార్‌ యొక్క “పెద్దలు మన దేశపు 
పక్చిమోత్తర సరివాద్దుల కవతలివైపు నుంచి మన దేశానికి వచ్చినా ఇవ్పుడా సితార 
మన దేశంలో అతి ముఖ్యమైన సంగీత వాయిద్యము. సాంస్కృతిక చిహ్నం కూడా. 
సితార పాడుగు మెడగల (దండి) లూట్‌ రకం వాయిద్యం. దాని వలె వున్న బొమ్మలు 
కొన్నింటిని మధ్యేషియాలో వక్సిమంగా వున్న కొన్ని గుహల్లో చూసినట్లిదివరలో 
చెప్పుకున్నాం. 13వ శతాబ్దపు (వసిద్ధ కవి” గాయకుడైన ఆమీర్‌ఖ్యుసో దీన్ని 
కనుగొన్నాడని నిన్నమొన్నటి వరకు ఆభిపాయముండేది కాని దీనికి సరియైన 
నిదర్శనవేమీ కనిపించడం లేదు. సరిగ్గా నమ్మదగ్గ (గంధాల్లో 18వ శతాబ్దానికి 
వూర్యముండే ఏ విషయాన్ని స్పష్టంగా చెవ్పినట్లు లేదు. 18వ శతాబ్దపు ఒకానొక 
(గంధకర్త మాతం సితార్‌ వాయిద్యమంటే 'నిబద్ధతంబూర అని చెప్పాడు. సితార్‌కి, 
తంబూరకి ఉండే సంబంధం ఈ మాటతోకే తెలుస్తూంది. ఇంకొక అభ్మిపాయంలో ఇది 
వరలో చెప్పిన (తితంతి వాయిద్యం నుంచి సితార్‌ వుట్టిందని అంటారు. అలాగే 
“సెవాతార్‌” అనే పదంనుంచి వచ్చిందని కొందరి అఖ్మిపాయం. పెర్షియన్‌ భాఫలో 
“సెవా" అంటే మూడు, తార్‌ అంటే తంతి. మూడు తంతులున్నందన అలా సెవాతార్‌గా 
వుండి, _కమంగా అది సితార్‌గా మారిందని వారి యోచన. సంస్కృతంమాట “తితంతి' 
కూడ ఈ విధంగానే ఉంది. మాటల పోలిక బాగానే ఉంది కాని, (తితంతి, సితార్ల నిర్మాణం 
చాలా వ్యత్యాసమైంది._తితం్యతి జిథర్‌ రకం వాయిద్యం. సితార్‌ లూట్‌ రకం. అందవల్ల 
ఈ విషయం నమ్మదగ్గదిగా లేదు. కాని కాశ్మీర్‌లో “సెతార్‌” లేక సైతార్‌” అనే లూట్‌ రకం 
వాయిద్యమొకటి, సితార్‌ కంటే చిన్న ఆకారంతో వున్నది ఉంది. దాని దండి ఒక 


118 వంగీత వాయిద్యాలు 


ఆనవకాయ బ్యురనుంచి ముందుకు వచ్చింది. దాని మీద ఒక వెడల్పు వీటకాని, 
సన్నటి పీటకాని ఉంట్టుంది. 7 తంతు లున్నాయి. దండిమీద కదవడానికి వీలైన గట్‌తో 
చేసిన మెట్లు (Movable gut frets) ఉన్నాయి. అందుచేత లూట్‌ వాయిద్యం, 
కదిలే మెట్లున్నది, పేరులో పోలికున్నది అయిన ఈ సెతార్‌ మన సికార్‌కు 
ముందుండిన వాయిద్యమై వుండ వచ్చనిపిస్తోంది. 

సుమారు ఒక శతాబ్దానికి వూర్వం సితార్‌ వాయిద్యాని కింత (పాముఖ్యం కాని, 
గౌరవంకాని ఉండేదికాదు. అది దరిమిలా వచ్చిన విశేషం. ఆ రోజుల్లో సితారుకేమీ 
ఆదరణ లేదు. అప్పటి సంగీత లోకంలో 'ర్నుదవీణి, “మహారాణిగా” వరిపాలిస్తూ 
ఉండేది. నంగీత విఆ్యంనులా రోజుల్లో రుదవీణను తమ పారంవర్యమైన 'వంశ 
గౌరవచిహ్నంగా చూసుకునే వారు. ఎవరైనా సంగీతం నేర్చుకోవడానికి వారిని ఆశయిస్తే, 
మొదట “వట్టిసితార” వాయిద్యాన్ని నేర్చి వంపించే వారట. సితారు (పాధమికంగా 
నేర్చుకునే అ(ప్రాధాన్యమైన వాయిద్యమారోజుల్లో. అయితే18వ శతాబ్దపు ఉత్తర 
భాగంలో చాలమంది న్యువసిద్ధ విద్వాంసులు సితార్‌ వాయిద్యంతో సంగీత కచ్చేరీలు 
నిర్వహిస్తూ సితార్‌కు గొవ్ప పేరు _వఖ్యాతులు గడించి పెప్తేరని తెలుస్తూంది. 
అటువంటి వారిలో అమీర్‌ఖాన్‌, బర్‌కతుల్ఫాఖాన్‌, బహతదూర్‌ ఖాన్‌, గులాంరజా 
మున్నగు వారుండేవారని చెపుతారు. వీరి పేరు. వఖ్యాతుల వల్ల(పజలలోని అఖీరుచి 
కూడ కొంతవలకు మారిపోయిందని తెలుస్తూంది. ర్నుదవీణ యొక్క గౌరవమైన నాద 
వుష్టి, సౌష్టవమైన దాని శైలి ఎనకబడిపోయినక్లు, _ధువద్‌ గానం, వఖావాజ్‌ వాయిద్యం 
అవురూపమై కనిపించకుండా పోయాయి. ఈ తరంలో ఖ్యాల్‌ గానం, తబలా వాయిద్యం 
ముందుకు వచ్చినట్తే, సికార్‌ వాయిద్యం పైన చెప్పిన విద్వాంసుల (వతిభ, _పతిష్టలవల్ల 
ఒక గౌరవ స్థానాన్ని ఆ(కమించిందని చెప్పాలి. ఇలా సితారు వాయించి కీర్తి వతిష్ట 
లార్జించిన సంగీత విద్వాంసులు వత్యేకమైన తమ శైలి, లేక బాణీలను _వచారంలోకి 
తీసుకువచ్చారు. అలా వచ్చిన బాణీలు ఈ రోజుల్లో కూడ అమల్లో వున్నాయి. వీరిలో 
మసీతఖఖాన్‌ అనే సితారు విద్యాంసుని శైలిని 'మసీత్‌ఖానీ బజ్‌' అంటారు . ఈ శెలి 
అతి సుగమంగా, గజగమనంలా గౌరవమైన నడకతో, క్లిష్టమైన, అవాంఛనీయమైన 
కల్పన లేమీ లేకుండా, సావకాశంగా హాయిగా వుండే రాగ్యవస్తారాని కనుకూలంగా 
వుంటుంది. గులాంరజా అనే విద్వాంసుని శైలి వేగమైన నడకతో, అతి క్లిష్టమైన 
కల్పనలతో (కోతల్ని ఆశ్చర్యపరుస్తు ముగ్భుల్ని చేస్తూంటుంది. ఇలా సితార్‌ వాయిద్యం 
(పజల్లో ఒక నూతనాఖిరుచిని సృష్టించి, ఒక (పత్యేక గౌరవాన్ని సంపాదించు కొంటే, 
రుదవీణయొక్క పురాతన కీర్తి, గౌరవాల్ని 'సుర్‌బవార్‌ అనే వాయిద్యం తన స్వంతం 
చేసుకుంది. ఈ సుర్‌బవాోర్‌, సితార్‌ కంటె కొంచెం పెద్ద ఆకారంలో వుంటుంది. 

ఇతరాలైన జిధర్‌, లూట్‌ వాయిద్యాల్లోలాగే, సితార్‌ కు ఒక గుండటి ఆనపకాయ 
బ్నుర ఉంటుంది. ఆనపకాయ బు[ర చదునుగా (flat) ఉంటే ఆ సితార్‌ను 'కంఛువాి” 


సుషర వాయిద్యాలు 110 


అంటారు. సితార్‌ బ్యురని 'తుంబి అని కూడ అంటారు. ఈ తుంబకు ఒక వక్కని మెడ 
ఉండి, ఆ మెడ దండికి అతకబడి ఉంటుంది. తుంబ పైభాగాన్ని పలచని కృరచెక్కతో 
కప్పుతారు. ఇది కొన్నింటిలో చదునుగాను (11420, మరి కొవ్నింటిలో కొంచెం వంవుతో 
(01810) ఉండవచ్చు. దండిమీద కొద్దిపాటి వంవు గల మెట్లు వుంటాయి. ఈ మెట్లు 
కదిలేవిగా (Movable frets), కావలసిన స్వర మేళానికి అనుకూలంగా మార్చడానికి 
వీలుగా వుంటాయి. వీటిని 'చల్‌తట్‌' అంటారు. ఈ 'చల్‌తట్‌' మెట్లు ఇప్పుడు 
సాధారణంగా ఉవయోగిస్తున్నారు కాని పాత సితార్లలో “'అచల్‌తట్‌' అంటే మెట్లు 
కదలకుండా బిగించినవి కూడ ఉండేవి. బాగా ఖరీదైన సితార్లలో దండి చివర ఇంకొక 
బు[రకూడ ఉంటుంది. తుంబ మీద విశాలంగా వుండే వీట, ఆ పీట మీద నుంచి5 ఇనవ 


౯ 323 
(| కీ 


శశ 1 ల |! 
కో 
ల, ! } 
ప్లూ! mies | 

yl = ణ్‌ 





46. సితార్‌ 


తీగలు బిగిస్తారు. ఈ పీట మీదే 'చికరి” అనే పేరుతో రెండు తీగలు శృతికోనం బిగిస్తారు. 
ఇవికాక పెద్ద పీటకు కిందగా ఒక చిన్న పీటమీద ధ్వని విస్తారం కోసం, 'తరాబ్‌' అనే 
పేరుతో 11 నుండి 17 తీగల వరకు బిగింవ బడి ఉంటాయి. ఈ ఎర్పాటు చవక రక 
సితార్లలో కనిపించదు. పీటలు చావక(రతో కాని, కొమ్ముతో కాని, దంతంతో కాని చేసినవై 
ఉంటాయి. సితార్‌ వాయించడానికి 'కొణవం'ి (plectrum) తీగతో చేసినది చూపుడు 
వేలుకు లొడుగుకుని, వేలును ముందుకు, అవతలికి కదువుతూ మీటి వాయిస్తారు. 
ఇక్కడ “చికరి" తీగల్ని కేవలం శృతికోనం వాయిస్తారు కాని, వీణలో లాగ, తాళానికి 
కూడ వాయించడం సితార్‌ సాం, ఎదాయంలో లేదు. (చితం : 46) 

నాదం కోసం విల్లువయోగిరచే వాయిద్యాల్ని, వాటి (పారంభ దశను తెలును 
కోవడంలో అనేక క్లిష్టతరమైన సమస్య లెదురయ్యాయి. ఎన్నో రకాలైన మూలాధారాలు, 
నిదర్శల్ని బట్టి, ఎన్నో అభిపాయాలు ఎవతిపాదింవబడి , చర్చించబడ్‌, వాటిని 


120 వంగీత వాయిద్యాలు 


కొంతవరకు ఆమోదించి, తిరిగి వాటిని నిరాకరించడం జరుగుతుంది. వండితులంతా 
ఆమోదించిన మూడు ముఖ్యమైన సాంస్కృతిక (వదేశాలు, ఈ విషయ నిర్ధారణ కోసం 
ఇది వరలో సూచింవబడ్డాయి. ఆ (వదేశాల్లో ఒకటి యూరోవ్‌లోని వార్డిక్‌ (పాంతం 
(Nordic Region), రెండు మన భారత దేశం, మూడు వశ్పిమ ఏషియాలోని మధ్య 
(పంతం (Central West Asia) ముఖ్యమైనవి. ఇంతవరకు పాశ్చాత్య వండితులు, 
వీటిలో మొదటి దాన్ని, అఖరు (పాంతాల్ని బాగా పరిశోధించి వరిశీలించారు కాని మన 
దేశం విషయంలో కావలసిన విషయ సేకరణకాని, పరిసీలనకాని సరీగా జరవలేదు. 
అయితే వరిశీలనఆవశ్యకతను, మన దేశ (పాముఖ్యతను వారంగీకరిస్తూనే ఉన్నారు. 
ఈ మధ్య వెలువడ్డ ఒక ఉత్తమమైన సంగీత _గంధంలో, _గంధకర్త విల్లు వాయిద్యాల 
(పాంరభదశంతా మన దేశంలోనే జరిగిందనడానికి ఆధారాలున్నాయని చెవుతూ, 
వెంటనే మన దేశంలో కనబడే వురాతన విల్లు వాయిద్యాల బోమ్మలు 17వ శకాబ్బ్దంనుంచే 
కనిపిస్తాయని చెప్పి, - అట్నుకితం బొమ్మలేమీ లేనట్లుగా - వాటి ఆధారం సరియైనది 
కాదని ఆ విషయాన్ని నిరాకరించి వదిలి పెట్టాడు. మన దేశంలోని విల్లు వాయిద్యాల 
కుడ్య చితాలు ఇంకా 7 శతాబ్దాలకి ముందుగా చ్మితించిన వనడానికి ఎన్నో 
ఆధారాలున్నాయి. మన దేశంలోని గిరిజనులు, జానపదులు వాయించే విల్లు వాయిద్యాల 
రకాలు ఆఖరికి స్థూలంగా లెక్కవేస్తే50 వాయిద్యాలకి పైగా కనిపిస్తాయి. పైన చెప్పిన 
(గంధకర్తగారు కనీసం ఈ విషయాన్నయినా తమ (గంధంలో చెప్పలేకపోయారు. 

7వ శతాబ్దంనుంచీ విల్లు వాయిద్యాలు మన (గంధాల్లో చెవుబడుతూనే 
ఉన్నాయి.తర్వాత వచ్చిన (గంధాల్లో విల్లు వాయిద్యాలను పేర్కొనడం, వర్తించడం 
కూడా జరుగుతోంది. వయోలిన్‌ యొక్క (పారంభ దనను సూచించే వాయిద్యాలనేకం 
మన గిరిజనుల వద్ద, జానవదుల్లోను కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రకం 10వ శతాబ్బానికి 
చెందిన ?ల్పచితాలు మన రాష్ట్రంలో విజయవాడలోను, మైసూరు వద్ద వున్న 
“ఆరకేశ్వరి దేవాలయంలోను చూడవచ్చు. “సరింది వాయిద్యం వంటి వాయిద్యాలు 
బెంగాల్‌లో, విష్ణువూర్‌లోను, సారంగి వంటి వాయిద్యాల్ని మన వశ్చిమ దేశంలోను 
ఏల్పచితాల్లో కనిపిస్తున్నాయి. ఇన్ని నిదర్శనాలు, ఆధారాలు మనవద్ధ వుడడం వల్ల 
భారత దేశంలో విల్లు వాయిద్యాల వరిచయం ఈనాటిది కాదని, కనీసం 11 వందల 
సంవత్సరాల నుంచి వస్తూందని మనం ధైర్యంగా చెప్పొచ్చు. ఇంకొక విషయం, 
పరిచయం ఉందని సంతోషిస్తే సరిపోదు. ఆ వాయిద్యాల బొమ్మలు, శిల్పాలు, 
సిల్పచి(తాలు మొదలైన వెక్కడ లఖిస్తాయో, అవి ఎన్ని రకాలున్నాయో, మొదలైన 
విషయాల్ని పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, లాంటి వని జరిగితేకాని 
(పవంచ సంగీత చర్మితలో మన దేశానికి ఎంత ముఖ్యమైన పాత ఉన్నదో సరిగా 
అర్థంకాదు. (చితం : 47) 

“వయోలిన్‌ ఆకారంలో, ఆ నిర్మాణంతో పోలికలున్న తకు లేని (పాంతాలు 


మషిర వాయిద్యాలు 121 


మన దేశంలో ఎక్కడా లేవు. ఈ రకం వాయిద్యాల్లో ధ్వని కోసం ఎర్పడ్డ విభాగం 
సాధారణంగా ఒక కొబ్బరి చిప్పో లేక పలచటి కరచెక్కతో చేసిన పెట్లో (Coconut 


(టు 


జో 






Pie Qo 
(ఈ క 


గ్‌! 


47. కింగీ 


shell or small wooden chamber) వాయించేవాని భుజంమీద ఆనుకుని 
ఉండి, వేళ్ళతో వాయించే దండి కింది భాగంలో చేతికందుబాటులో వుంటుంది. 
కుడిచేతిలో విల్లు పట్టుకుని వాయిస్తూ ఎడంచేత్తో తీగమీద వేళ్ళుంచి వాయిస్తారు. ఈ 


122 సంగీత వాయిద్యాలు 


రకం వాయిద్యాల్లో చెప్పుకోదగ్గవి, - మణిపూర్‌ _పాంతవు 'పేనా అనే వాయిద్యం; 
ఒరిస్సాలోని “కెనా” “బాణం” అనే రెండు వాయిద్యాలు; ప9్పమ దేశంలోని 'రావణహాత్తి 
అనే వాయిద్యం; మన రాష్ట్రంలోను, మహారాష్ట్ర లోను “వధాన్‌' జాతివారు వాయించే 
“కిర్యగి అనే వాయిద్యం; కేరళలోని “వల్లవులు” వాయించే 'వీణకుంజు అనే వాయిద్యం 
ముఖ్యమైనవి. వీటిలో కెల్లా సరియైన ఉదాహరణ గోండు జాతివారిలోని వధానులు 
వాయించే “కింగీీ వాయిద్యం తెలుసుకోదగినది. ఈ గోండు జాతివారోకానొక కాలంలో 
మధ్యవదేశ్‌లోను, మహారాష్ట్రలోను, ఆంధలోను వరిపాలకులుగా వుండి _పస్తుతం 
'వెనుకబడిపోయి వున్న బహు సఖ్యాకమైన జాతి. విరి సాగపదాయంలో(పధానులన్నవారు 
వీరికి పూజారులు; కులాచారాల్ని పాటిస్తూ, మత కార్యాల్లోను పెళ్ళిళ్ళలోను ఉత్సవాల్లోను 
చావు సమయాల్లో కూడ, పాటలు పాడి వారి కులగౌరవాన్ని, పార్యవదాయాల్ని 
వర్ణిస్తూంటారు. ఈ (పధానులువయోగించే ముఖ్యమైన వాయిద్యాల్లో, ఒకటి 'పెపే” 
అని రెండు ఈడ్‌లతో వుండే నాదస్వరం; రెండోది ఢోల్‌ అంతే డోలు; మూడవది 'కింగీ” 
వారి కత్యంత _వియమైవ వాయిద్యం. అది ఎలా కనివెట్టబడిందో ఒక కధ కూడా 
చెపుతారు. వీరి పురాణగాధలు కూడా కొంచెం తేడాగా ఉంటాయి. పాండవుల్లో 
'కనిష్ణుడైన భీమన్న, ఒకానొక సమయంలో దుర్మార్గుడైన రాక్షసుణ్ణి సంహరించేడట. 
“మంకో” అనే ఆ రాక్షసుని కూతురు ఏడుస్తూ కూర్చుందట. అదే సమయంలో “తోటి” 
అనే వాళ్ళింటి చిలుక తనకి రావలసిన “భత్తెం” కోసం వచ్చిందట. మంకో తన దగ్గిర 
ఇవ్వడానికి ఏమీ లేదని వాపోతూ, దగ్గిరున్న నివ్వులోంచి సగం కాలిన వుల్లను తీసి 
“ఇదుగో తీసుకో! ఈ వుల్లతో 'కిర్యగీ తయారు చేసుకుని వాయించుకుంటూ (బతుకు. 
నీకు మన గోండులందరూ దూడల్ని, ఎద్దుల్ని, బట్టల్ని, ధాన్యాన్ని, బహుమతు 
లిస్తారు అని చెప్పి ఆ వుల్లను ఆ తోటి ఒడిలో వడేసిందట. ఈ కీర్మగీ వాయిద్యానికి 
ఒక చతురవు పెట్ట (1653002[01) ఉండి, అది మేక చర్మంతో కప్పబడి ఉంటుంది. 
దండికి ఒక వెదురు క్యరను ఈ పెట్ట లోవల దూర్చి అమరుస్తారు. ఈ దండి చివర 
మూడు వూటీలు ఉంటాయి. 3౩ గ్నురవు వెటుకలు విల్లులో కడతారు. దీన్ని 
వాయించడానికి ఆ చతురవు పెట్టను గడ్డంతో అదిమి వట్టుకుని, కిందికి సాగివున్న 
దండి మీద ఎడం చేతి వేళ్ళతో వయొలిన్‌ వాయించినట్లు వాయిస్తారు. దీని విల్లుకు 
చిన్న గజ్జెలు కూడ కట్టబడి ఉండి, విల్లుతో వాయించేటవుడు అవి గూడ తమాషాగా 
ధ్వనిస్తూంటాయి. (చ్మితం : 48) 

గుజరాత్‌, రాజాస్థాన్‌లలోని “రావణహత్తి లేక 'రావణవాస్తి వీణ వాయిద్యం, 
అట్నుకితం చాలాకాలం నుంచీ (పచారంలో వుండే విల్లు వాయిద్యాల్ని, (వస్తుత 
వయొలిన్‌ వాయిద్యాన్ని కలిపే ఒక ముఖ్యమైన “గొలుసు” అని చెప్పవచ్చు. రావణ 
హస్త వీణ అని దీనికి పేరు ఎలా పెట్టారో తెలియదు గాని7వ శతాబ్దంలో మొదటిసారిగా 
దీన్ని చెప్పారని తెలుస్తూంది. ఈ రోజుల్లో వశ్పిమ దేశంలో అది సాధారణంగా కనిపించే 


నుషిర వాయిద్యాలు 123 


(వచారంలో వున్న వాయిద్య మనాలి. దీనిలోని ముఖ్యాంశం కొబ్బరి కాయను సగం కంటె 
కొద్దిగా పైభాగానికి కోసి ఆ చిప్పను తోలుతో కప్పి చేస్తారు. ఈ చిప్పలోనికి కింగీ 
వాయిద్యంలో లాగే ఒక వెదురు దండిని దూర్చి తయారు చేస్తారు. దీనిలో తంతులు, 





48. బనము 


ఒకటి ఇనవ తీగ, ఇంకొకటి రెండు, మూడు గురవు వెంటుకలతో పేనిన తాడు. ఇది 
గాకుండా ధ్వని విస్తారం కోసరం “తరాబ్‌' కూడ ఉంటుంది. కింగీలో లాగే దీని విల్లు 
ఇంకా పొడుగ్గా వుండి, రెండు, మూడు చిరుగంటలు కూడ (JINngle bells) కట్టబడి 
ఉంటాయి. 

ఇంతవరకు వర్ణించిన ఈ కింగీ, రావణవాస్త వీణ వాయిద్యాల్లో, ధ్వని చేసే వెట్టెలు 
(resonator box) పైని పెట్టుకుని అంటే భుజాన్ని ఆనించి, గడ్డంతో అదిమి 
పట్టుకుని వాయించే రకాలు. ఈ రకంలోనే “పేనాి, “బణంి, “కనా, 'వుల్లవన్‌ వీణి 
మొదలైన వాయిద్యాలన్నీ వస్తాయి. వీటిలో ఇంకో రకం, ధ్యని వెప్టె కిందఉండి, 
వాయించే దండి భుజం దగ్గిరకి వస్తుంది. ఈ రకానికి చెందే వాయిద్యాలు, “కమైచా”, 
“సరిందా, సారంగి” మొదలైనవి. 

కమైచా వాయిద్యాల్ని గురించి మనం _వత్వేకంగా గుర్తుంచుకోవలసిన 
విషయం, అది మన దేశానికి, వఇ్సిమ ఎషియా, ఆ(ఫికాలకి గూడ వాయిద్య 
చర్మితలోని సంబంధాన్ని గుర్తు చేసే చిహ్నం. వాయిద్య చర్మితలో ఒక్క రావణవాస్తని 
తప్పిస్తే, కమైచా _వవంచంలోని విల్లు వాయిద్యాల్లో కెల్లా బహు పురాతనమైన 
వాయిద్యం. ఇవ్పటికి తెలిసిన సమాచారాన్ని బట్టి 10వ శతాబ్దం నుంచీ ఈ వాయిద్యం 


124 సంగిత వాయిద్యాలు 


ఈజివ్టులోను, మన సింధు రాష్ట్రంలోను కూడ బాగా వరిచయమైన వాయిద్యం. 
అందరూ ఒప్పుకునే విషయం, “కమాన్‌” అనే మాట ఆరబిక్‌-పెర్షియన్‌ మాట అని, 
దాన్నుంచే 'కమాన్నా అనే మాట వచ్చిందని, ఏకాభిపాయం. అయితే ఇది సింధు 
రాష్ట్రం నుంచి ఈజిష్ట పక్చిమ ఎషియాలకి వెళ్ళిందా లేక అటునుంచి మన దేశానికి 
వచ్చిందా అనేది వివాదాంశం. అలాగే పురాతన “కమాన్సా" వాయిద్యం, ఇప్పటి 
“కమైచా” వాయిద్యంతో ఆకారంలోను, నిర్మాణంలోను, వాయించే విధానంలోను 
ఒకే రకంగా వుండేదా అన్న విషయం కూడా వివాదాంశమే. ఈ విషయాలకి 
సమాధానం మనకి దొరికితే విల్లు వాయిద్యాల చర్శితలో మనం ఎన్నో విషయాలు 
(గపాంచవచ్చు. ఇవ్వుడు మనకు కనిపించే కమైచా వాయిద్యం వశము 
రాజాస్థాన్‌లోని “మాంమైర? (Monghniar) వజలు విరివిగా వువయోగించే 
లూట్‌ రకం వాయిద్యం. ఈ వక్చిమ రాజాస్థాన్‌_వస్తుతం పాకీస్థాన్‌లో కలిసిపోయిన 
సింధు రాష్ట్రానికి సరివాద్దులో వున్న (పాంతం. కమైచా వాయిద్యంలోని 
గుండటి పాత (00౪/1), దానితో వున్న మెడ, దండి అన్నీ కూడా ఒకే కృరతో 
చేసినవి. ఇక్కడ అతుకులు లేవు. రెసొనేటర్‌ పా[త భాగం చర్మంతో కవ్పబడి 
ఉంటుంది. దండి భాగాన్ని కరచెక్కతో కప్పుతారు. ఇందులో నాలుగు ముఖ్య 
తంతులు, వాటి కింద సన్నని వీటమీద ధ్వని విస్తారం కోనరం కొన్ని తంతులు 
ఉంటాయి, 

మన దేశ ఉత్తర్శసరివాద్దు వర్యతాలలోని గిరిజనుల వద్ద బీహార్‌ రాష్ట్రంలోని 
గిరిజనుల వద్ద, 'సరింద' అనే వాయిద్యముంది. దీని ఆకారం (వతేకంగా చెప్పుకోదగ్గ 


వింతెన ఆకారం. ఇంతవరకు చెప్పిన లూట్‌ రకాల వాయిద్యాల ధ్యని విస్తారం ఒక 
గంం్యడటి లోతైన కుండ లేక 


పెట్టలవంటి వాటితో జరుగుతోంది. 
కాని నరింద వాయిద్యంలోని పెట్టె 
రౌండు విభాగాలుగా వున్నట్లు 
కనబడుతుంది. పై భాగం చూడ్డానికి 
విశాలంగా తెరుచుకున్న “వక్ష 
రెక్కల్లాగి కనిపిస్తుంది. కింది భాగం 
బాగా సన్నమైపోయి, “వీర్‌ (Pear) 
పండు ఆకారంలో వుంటుంది. దీన్ని 
మాతం చర్మంతో కప్పుతారు. పై 
భాగం తెరిచి ఉండి, దండి దానికి 
పెవైవునే ఆరంభమవుతుంది. దండి 
49. సరింద చిగురునున్న తంతులు రెండు 





సుషిర వాయిద్యాలు 125 


విభాగాల్ని దాటి కింద వున్న వీట మీద నుంచి ఇంకా కిందికి బిగించబడి ఉంటాయి. 
ఈ తంతులు ఇనవ తంతులుగాని, గట్‌ తంతులు గాని, పేనిన నూలు తంతులు గాని 
ఉండొచ్చు. (చ్మితం : 49) 

ఇంక విల్లు వాయిద్యాల్లో అతి ముఖ్యమైన “సారంగి” వాయిద్యాన్ని గురించి 
తెలుసుకోవాలి. సంగీత కచ్చేరీల్లో ఉవయోగించే సారంగి వాయిద్యం గుల్లగా వుండే ఒకే 
కృరతో చేయబడింది. కింది భాగం సన్నని “నడుం” లాగ కనిపిస్తుంది. దీని మొత్తం 
పొడుగు సుమారు 60 సెంటిమీటర్లుంటుంది. కింది భాగం సన్నగా వుండి చర్మంతో 
కవ్పబడి ఉంటుంది. కరచెక్కతో కప్పిన పైభాగం చదునుగా వుండి విశాలమైన దండిగా 
ఉవయోగిస్తుంది. చర్మంతో కప్పిన నడుం వంటి కింది భాగం ధ్వని పెక్టెగా వని చేస్తుంది. 
దీనిలోని ముఖ్య తంతులు 4 సాధారణంగా గట్‌ తంతులుంటాయి. హిందూస్థానీ సంగీత 
వాయిద్యాలన్నింటికీ ఉన్నక్ష్లు దీనిలో గూడ “తరాబ్‌" తంతులున్నాయి. ఈ వాయిద్యాన్ని 
వాయించే విధానం ముఖ్యమైన విషయం. స్వరాలు వలికించడం కోసరం వేళ్ళ కొనలతో 
తంతి మీద వాయించడం కాక, వేలి గోరుతో తంతిని తాకుతూ వాయిస్తారు. ఈ విధానం 
మరే వాయిద్యంలోను కనిపించదని చెప్పాలి. ఈ వాయిద్యం జానపదుల్లోను శాస్త్రీయ 
సంగీతంలోను కూడ ఉవయోగిస్తూన్న వాయిద్యం. జానవదులు వాయించే సారంగి కూడ 
ఇదే రకంగా వుంటుంది. అయితే “'మందర్‌బవోర్‌ి అని శానవదులువయోగించే 
వాయిద్యం సారంగి ఆకారంలోనే పెద్ద సైజులో వుంటుంది. ఈ మందర్‌ బహార్‌ ధ్వని 
చాలా లోతుగా, వెద్ద ధ్వని (0255 506406) తో వుంటుంది. (చ్మితం : 50) 

సారంగిని గురించి ఒక మాట చెప్పాలని విన్తుంది. ఇది జానవదుల్లోను, శాస్త్రీయ 
సంగీతంలో గూడ ఆదరింవబడే మంచి లూట్‌ రకం వాయిద్యం. అయితే దీని ఆదరణ 
హిందూస్థానీ సంగీతంతోకే వరిమితై పోయింది.గాని కర్ణాటక శాస్త్రీయ గానంలో దీనికేమీ 
ఆదరణ లేకుండా ఉంది. జానవద సావదాయంలో వుట్టి, నిర్మాణంలో కొద్ది మార్పులతో 
ఎంతో విశిష్టతని సంపాదించి, శాస్త్రీయ సంగీతంలోగూడ వువయోగవడే వాయిద్యాల్లో 
ఇలాంటి వాయిద్యం మరొకటి లేదని చెప్పాలి. ఇది పూర్తిగా మన దేశీయ వాయిద్యం 
అని కూడా చెప్పాలి. దక్షిణాదిని దీని కింకొక విధంగా వయోజనం ఉంది. తేవారం గానం 
చేసే “ఓదువర్‌' గాయకులు దీనికి స్వాగతం వలికి ఎంతగానో ఆదరించడం మనం 
సంతోషిందగ్గ విషయం. తేవార గానం బవాు పురాతనమైన సాయ్యవదాయ గానం. 
వయొలిన్‌ వంటి పాశ్చాత్య వాయిద్యాన్ని స్వంతం చేసుకున్న కర్ణాటక శాస్త్రీయ 
సంగీతం వూర్తిగా మన దేశీయ వాయిద్యమైన సారంగిపై ఒక విధమైన విముఖత 
చూవడం కొంత అబ్బురంగానే ఉంటుంది. కొంత కాలం (క్రితం వరకు సారంగిని 
ఉత్తరాదిని భోగం మేళాల్లోనువయోగించే వారని తెలుస్తూంది. సారంగి వాయించే 
సారంగియాల్ని చాల చిన్న చూవు చూసేవారిని చెవుతారు. కాని ఇవుడా వరిస్థిత పూర్తిగా 
మారిపోయింది. ఈ నాడు సారంగి మన దేశంలో గాక ఇతర దేశాల్లోగూడ గౌరవాన్ని, 


126 సంగీత వాయిద్యాలు 





50. సారంగి 


ఆదరణని పొందుతూంది. సారంగియాల్లో జాతీయ గౌరవాన్నందుకొన్నవాళ్ళు, 
ఖండాంతరాల్లో గూడా (వసిద్భులైన వాళ్ళు ఉన్నారు. 

జానవదులు వాయించే సారంగి వాయిద్యాలనేక రకాలు చిన్న చిన్న వ్యత్యాసాలతో 
ఉన్నాయి. అయితే వీటిని వాయించే విధానం అంటే గోరుతో తంతిని తాకుతూ 
వాయించడం చాలా దూరం వరకు వ్యాపించి యుగోస్తోవియాలో, (గీసు దేశంలోకూడా 
కనిపిస్తూంది. జానవదులు వాయించే రకాల్లో, గుజరాతన్‌ సారంగి, జోగి సారంగి, సింధి 
సారంగి, ధని సారంగి మొదలైనవి కొద్దిపాటి తేడాలతో కనిపిస్తాయి. వీటిలోనుంచే 
శాస్త్రీయ సంగీతంలో వాయించే రకం పుట్టి వుండాలనిపి స్తూంది. 

ఈ సారంగిని, సితార్‌ను కలిపిన వింతైన సృష్టి 'ద్మిలుబా' అనే వాయిద్యం. దీన్ని 
బెంగాల్‌లో 'ఎసాజ్‌” అని కూడా అంటారు. దీని 'రెసోనేటర్‌' అనే ధ్వని పెట్టె సారంగి 
వలె వుంటుంది. దండి బాగా పొడుగ్గా వుండి మెట్లు దీనిమీద కట్టడి సితార్‌లో వలె 
వుంటాయి. రెసోనేటర్‌ను కిందనుంచి, సారంగి వాయించినట్లు దీన్ని విల్లుతో 
వాయిస్తారు. దీని నాదం మృదువుగాను మనోవారంగాను సారంగి వాయిద్యంకంకె బాగా 


సుషిర వాయిద్యాలు 127 


ఉన్నప్పటికీ శాస్త్రీయ సంగీత కచ్చేరీల్లో ఇది బాగా అరుదుగానే కనిపిస్తుంది. గాని 
ఇదేమీ జానవదుల వాయిద్యవుని చెవ్పలేము. లలిత నంగీతానికి దీన్ని 
తరుచుగా ఉపయోగిస్తున్నారు. బెంగాల్‌లో సాజ్‌ పేరుతో ఇది బాగా (వసిద్ధిగా వుంది. 
(చితం : 51) 





51. తార్‌ సన్నాయి 


విల్లు వాయిద్యాలు ఇలాగ భౌగోళికంగా వేర్వేరు పాంతాల్లో, విభిన్న జాతుల్లో, 
విఖిన్న సంస్కృతుల్లో దేశమంతటా కలిసిపోయి ఉన్నాయి. అవి ఎంతో (వసిద్ధంగా 


128 సంగీత వాయిద్యాలు 


ఉన్నటికీ వాటి పారంభ దశ, చర్మితమొదలైన విషయమంతా గూడా మన కింకా 
కొరతగానే ఉందనిపిస్తుంది. ఇది మన దేశంలో మట్టుకే కాదు, వవంచ మంతటా ఈ 
విధమైన కొరత కనిపిస్తుంది. ఎడు శతాబ్దాల (కితం ఒక పెద్ద వండితుడు చెప్పినట్లు 
“విల్లు వాయిద్యాల (పారంభ చరిత మనకింకా విడదీయని సమస్యగానే” మిగిలిపోయింది. 
అది మనం కూడా అంగీకరించవలసిన మాట. 


Laser Typeset by Quick Photo composers, New Delhi and 
Printed at M/s. Central Electric Press, Naraina Ind. Area New Delhi. 


